రాజరి 
a 


పివిఆర్‌కె ప్రసాద్‌ 


ఎమెస్కో 


Rajarshi P. V. RK. PRASAD 
రాజర్షి పివిఆర్‌కె ప్రసాద్‌ 


సంపాదకులు 
డా॥ డి. చంద్రశేఖర రెడ్డి 
బి. వల్లీశ్వర్‌ 


ముద్రణ: సెప్టెంబరు, 2017 


కవర్‌ డిజైన్‌ : జి. పురుషోత్త్‌ కుమార్‌ 


ప్రింటర్స్‌ : రైతునేస్తం ప్రెస్‌, హైదరాబాదు. 


ప్రచురణ బ్రాంచ్‌ ఆఫీసు 

dards, బుక్స్‌ ఎమెస్కో బుక్స్‌ 

1-2-7, బానూకాలనీ, 33-22-2, చంద్రం బిల్లింగ్స్‌ 
గగన్‌మహల్‌ రోడ్‌, దోమలగూడ, సి.ఆర్‌. రోడ్‌, చుట్లుగుంట 
హైదరాబాద్‌ -500029, తెలంగాణ. విజయవాడ-520004, ఆంధ్రప్రదేశ్‌. 


e-mail : emescobooks@yahoo.com $85 : 0866-2436643 


www.emescobooks.com e-mail: emescovja@gmail.com 


నాహంకర్తా... 


2003 
జూన్‌ మాసంలో ఒకరోజు... 


హైదరాబాదు జూల్లీహిల్స్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన డా॥ మర్రి 
చెన్నారెడ్డి, మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ పి.వి.ఆర్‌.క ప్రసాద్‌తో 
సమావేశమయ్యాను. అప్పటివరకు ఒక వారపత్రికలో 'సర్వసంభవామ్‌” శీర్షికన 
ప్రచురితమవుతున్న ప్రసాద్‌గారి వ్యాసాల్ని ఒక పుస్తకంగా (నాహంకరా... 
హరిః కర్తా) ప్రచురించే విషయమై మాట్లాడుతున్నాం. అదే సంస్థలో జాయింట్‌ డైరెక్టర్‌ 
జనరల్‌గా ఉన్న ప్రముఖ రచయిత, ఐపిఎస్‌ అధికారి శ్రీ రావులపాటి సీతారామారావు, 
ప్రసాద్‌గారికి రచనాసహకారం అందించిన శ్రీ జి.వల్లీశ్వర్‌ కూడా ఉన్నారు. 


ఆ వారపత్రికలో సీరియల్‌ ఆఖరి భాగం ఆ రోజు పోస్టుకు వెళ్లాలి. వల్లీశ్వర్‌ 
ఆ భాగం చదివి వినిపిస్తున్నారు. అందులో - ఇండియన్‌ ఎడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌లోకి 
వచ్చిన కొత్త రోజుల్లో పివిఆర్‌కె ప్రసాద్‌ “సకల కళా వల్లభుడు'గా ఎలా పేరు పడ్డాడో 
వర్ణించే పేరాలు వచ్చినప్పుడు సీతారామారావు అభ్యంతర పెట్టారు. 


“సర్‌, ఇంతకుముందు అధ్యాయాలన్నిట్లోనూ మీరొక శ్రీనివాసుడి సేవలో 
తరించి పునీతుడైన వ్యక్తిగా కనిపించారు. ఇప్పుడు ఈ చివరి అధ్యాయంలో 
ఇలా ఒకప్పుడు నేను సకలకళా వల్లభుణ్ణి' అని రాస్తే, పాఠకుల మనోభావాలు 
దెబ్బతింటాయేమో! ఇది రాయటం అవసరమా?” అని సందేహం వ్యక్తం చేశారు. 
నేను వింటున్నాను. అలా రాయటం, రాయకపోవటంలో ఉండే ప్రభావాన్ని గురించి 
ఒక ప్రచురణకర్తగా ఆలోచిస్తున్నాను. 


ప్రసాద్‌గారు తక్షణం స్పందించారు, “సితారామారావ్‌, “నేను ఏమిటి” అని 
తీర్చు ఇచ్చేది పైవాడు (భగవంతుడు). పాఠకుల మనోభావాలు దెబ్బతింటాయన్న 


కారణంగా ఆ పైవాణ్ణి నేను మోసం చేయగలనా? నో... ఆ పేరాలు అలానే ఉండాలి.” 


ప్రసాద్‌గారిలో నాకొక నిజాయితీ మూర్తీభవించిన రచయిత కనిపించాడు. 
ఆయన్ని అభినందించకుండా ఉండలేకపోయాను. అలాంటి అనేక సంఘటనలు 
ఆయన్ని ఎప్పటికప్పుడు ఒక విశిష్ట వ్యక్తిగా ఆవిష్కరిస్తూ వచ్చాయి. 


సానుకూలతా దృక్పథం: విలువలు 


ఒక అధికారిగా ఆయనలో ఉట్టిపడే సానుకూలతా దృక్పథాన్ని, పనిరాక్షసత్వాన్ని 
నేను అనేక సందర్భాల్లో దగ్గరనుండి చూడటం జరిగింది. 


చాలామంది అధికారులు ఎవరికి సహాయం చేసినా, దానికి గుర్తింపు 
కోరుకునేవాళ్లే. సహాయం చేయలేకపోతే చేయలేమని చెప్పకుండా పదేపదే 
తిప్పుకునేవాళ్లు కొంతమంది. నాకు తెలిసి ప్రసాద్‌గారు తనను కలిసి సహాయం కోరిన 
ప్రతివాళ్లకీ సహాయం చేశారని చెప్పలేను. కాని ఆయన సహాయం చేయలేకపోయినా 
ఆయన మాట్లాడే తీరు మనసుకి ఏమాత్రం కష్టం కలిగించదు. పని కాలేదన్న 
అసంతృప్తినీ మిగల్చదు. 


తన దగ్గరికి సహాయం కోసం వచ్చిన వ్యక్తి తన దయాదాక్షిణ్యాల మీద 
ఆధారపడి ఉన్నాడు అన్నట్లుగా ప్రవర్తించడంగాని, అవసరం లేకపోయినా పదేపదే 
తిప్పించుకోవడంగాని ప్రసాద్‌గారి తత్వానికి సరిపడదు. ఒక వ్యక్తి తనదగ్గరికి 
ఓ సబబైన విషయంలో సహాయం కోసం వచ్చాడంటే అతనికి సహాయం చేసే 
అవకాశాన్ని భగవంతుడు తనకు కల్పించాడు అని విశ్వసించేవారు. అందుకేనేమో 
ఆయన సహాయం కోరి వెళ్లి, పని జరగనివాళ్లు కూడా ఆయనను ప్రేమిస్తారు. 


నాకు తెలిసి ప్రసాద్‌గారి మాట సాయం కోసం వెళ్లిన అనేకమందికి ప్రసాద్‌గారే 
తిరిగి ఫోన్‌ చేసి, పని అయింది, లేనిదీ, వచ్చిన వాళ్లు వెళ్లి ఎవరిని కలవాలి, ఎప్పుడు 
కలవాలి వగైరా... వివరాలు తనంతతానుగా చెప్పేవారు. చేస్తాను అని మాట ఇచ్చాక, 
చివరిదాకా ప్రయత్నం చేయటం ప్రసాద్‌గారి తత్త్వం. 


నా గత పదిహేనేళ్ల సాన్నిహిత్యంలో ఆయన ఏ వ్యక్తినీ ప్రత్యక్షంగాగానీ, 
పరోక్షంగాగానీ తూలనాడటం నేనెరగను. అనేక లోపాలు ఉన్న వ్యక్తిని గురించి 
ప్రస్తావన వచ్చిన సందర్భాల్లోనూ, తనని వ్యతిరేకించినవాళ్లను గురించి ఎవరన్నా 
మాట్లాడిన సందర్భాల్లోనూ కూడా చతురోక్తులతో ఆ సంభాషణని మరోవైపు 
మళ్లించేవారు. 


ఏదన్నా ఒక బృహత్మార్యానికి చేయూతనివ్వాలని ఏవన్నా సంస్థలు వచ్చి 
అడిగితే, అది చేయదగిన మంచికార్యం అని భావిస్తే, తనకి శక్తి లేకపోయినా ఏదో 
రకంగా పనిజరిగే మార్గాన్ని ఎంచుకుని పని జరిపించేవారు. 


“ఎందుకు సార్‌ అంత కష్టపడతారు” అని నేనెప్పుడన్నా అడిగితే, ఆయన చెప్పే 
మాట - “నో.. అని చెప్పడం ఎంతో సులభం విజయకుమార్‌. కాని కార్యం మంచిదైతే 
చేయడానికి మార్గాన్నీ, శక్తినీ, యుక్తినీ ఆయనే (శ్రీనివాసుడు) కల్పిస్తాడయ్యా.” 


ప్రభుత్వంలో ఆయన ఉద్యోగం చేసినా అలానే చేశారు. మర్రి చెన్నారెడ్డి మానవ 
వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌ జనరల్‌గా ఉన్నప్పుడు ఆయన తనకి తానుగా 
తలకెత్తుకున్న - “ప్రభుత్వంలో అన్ని శాఖలలో అన్ని స్థాయిల ఉద్యోగాలకు మాన్యువల్‌ 
తయారుచేసే బృహత్కార్యం), “సుపరిపాలన సంస్కరణలు’ ఇందుకు ఉదాహరణలు. 


ఇవ్వాళ విలువలు గురించి ప్రభుత్వంలో ఎక్కువగా ఎవరూ మాట్లాడరు. ఒకవేళ 
మాట్లాడినా అర్థం వేరేగా ఉంటుంది అని అర్థం చేసుకోవలసిన రోజులివి. 


1987 లో పివిఆర్‌కె ప్రసాద్‌ ఎక్సైజ్‌ కమీషనర్‌గా పనిచేస్తున్నారు. ఒకరోజు 
సాయంత్రం ప్రముఖ లిక్కర్‌ వ్యాపారి మాగుంట సుబ్బరామిరెడ్డి ప్రసాద్‌ గారింటికి 
వచ్చి, మర్యాదపూర్వకంగా మాట్లాడి, ఒక స్వీట్‌ పాకెట్‌ ఇచ్చి వెళ్లిపోయారు. 
కొంతసేపటికి స్కూలు నుంచి వచ్చిన పిల్లలు స్వీట్స్‌ తిందామని పేకెట్‌ ఓపెన్‌ చేస్తే, 
అందులో కరెన్సీ ఉంది. వెంటనే పిల్లల్ని ప్రసాద్‌గారు ఆ కరెన్సీ ముట్టుకోనీకుండా 
ఆపేసి, అవినీతి నిరోధక శాఖకి ఫోన్‌ చేశారు. ఎయిర్‌పోర్టులో సుబ్బరామిరెడ్డిగారిని 
పోలీసులు అరెస్టు చేశారు. ఆ పేకెట్‌లో ఉన్న కరెన్సీ విలువ లక్ష రూపాయలు! 


1990 లో... తిరుపతిలో పోర్టు ఛైర్మన్‌ ప్రసాద్‌గారి కుమార్తె వివాహం 
జరిగినప్పుడు పెళ్లికి కార్లు సరఫరా చేసిన సంస్థకి 24 వేల రూపాయల బిల్లు ఒక 
గుర్తు తెలియని వ్యక్తి చెల్లించాడు. ఆ బిల్లు చెల్లించింది ఒక పోర్టులో ఒక కాంట్రాక్టరు 


అని తెలుసుకొని, ప్రసాద్‌గారు ఆ కాంట్రాక్టరు “ఎందుకు ఇలా చేశానా” అని 
పశ్చాత్తాపపడేలా చేసేదాకా వదలిపెట్టలేదు. 


...ఇలాంటి విలువలున్న అధికారుల్ని ఇప్పుడు 388 388 చూడాల్సి వస్తోంది. 
ఉన్నతమైన విలువలు, సేవాభావం, సానుకూలతా దృక్పథాలతో వ్యవహరించే గత 
తరం అధికారులకి ప్రతీక శ్రీ పివిఆర్‌కె ప్రసాద్‌. 


మానవ సంబంధాలు 


ప్రసాద్‌గారు భువనగిరి సబ్‌కలెక్టరుగా పనిచేసింది 1960వ దశకం చివర్లో. 
కాని భువనగిరి ప్రాంతం నుంచి లేదా ఆయన కలెక్టరుగా పనిచేసిన ఖమ్మం 
జిల్లానుంచి... అవేకాదు, ఆయన గతంలో పనిచేసిన తి.తి.దేవస్థానాలు, పంచాయతీ 
రాజ్‌, ఎక్సైజ్‌, వైజాగ్‌ పోర్టు, వంటి సంస్థలు లేదా ప్రభుత్వశాఖలనుంచి ఎవరెవరో 
సిబ్బంది ఇప్పటికీ వస్తూనే ఉన్నారు, ఆయన్ని కలుస్తూనే ఉన్నారు. 


నాకు ఆశ్చర్యం వేసేది. పదేళ్లు పక్కింట్లో ఉన్నవాళ్లే బయటికెళ్తే మనల్ని 
పలకరించరే! ఈయనకేమిటి ఇంత అభిమాన సందోహం!!! 


ఆ వచ్చినవాళ్లు ఆ మాటా ఈ మాటా మాట్లాడుతూ, “మీరున్నప్పుడు 
ఎంత బావుండేదండీ! ఇప్పుడు అలా లేదండీ” అని అర్థం వచ్చేలాగా ఏవో కొన్ని 
ప్రశంసావాక్యాలు వేస్తుంటారు. వెంటనే ప్రసాద్‌గారు మాట మార్చేసి, “మీ పిల్లలెరా 
ఉన్నారు? ఏం చేస్తున్నారు? నీ వ్యాపారం/ఉద్యోగం ఎలా ఉంది?” అంటూ ఆ 
కుటుంబం పట్ల తన కుతూహలాన్ని చూపించేవారు. 


మానవసంబంధాల నిర్వహణలో ప్రసాద్‌గారిది అందె వేసిన చేయి. పనిచేసిన 
ప్రతిచోటా తనదంటూ ఒక ముద్రవేయటం, ప్రత్యక్షంగాకానీ, పరోక్షంగాకానీ 
తనతో సంబంధం ఉన్న ప్రతిఒక్కరినీ తన సానుకూలతాదృకృథంతో ప్రభావితం 
చేయటం, ఎన్ని సంవత్సరాల తరువాతయినా ఆ ప్రతి ఒక్కరినీ గుర్తుంచుకొని పేరుతో 
సంబోధించడం, వాళ్లు బావుండాలన్న తన తపన వ్యక్తం చేయటం... ఇలాంటి 
అసాధారణమైన మానవతావిలువలు ప్రసాద్‌గారి ప్రతి అడుగులోనూ కనిపిస్తాయి. 


ఆయనతో కలసి పనిచేసిన ఏ స్థాయి ఉద్యోగిని ఇవాళ కదిలించినా, 
“ప్రసాద్‌గారితో పనిచేశాక వేరే వాళ్లతో పనిచేయటం కష్టమండి” అంటారు. 


మానవసంబంధాల నిర్వహణకి ఆయన ఒక నిలువెత్తు దర్పణం అని 
చెప్పడానికి ఇంతకన్నా పెద్ద దృష్టాంతాలున్నాయి. ఆయన 1978-82 లో తిరుమల 
తిరుపతి దేవస్థానాల ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా పనిచేశారు. అప్పుడు దేశంలో 
కొంతమంది పీఠాధిపతులతో పరిచయాలేర్చడ్డాయి. 1993-94 లో ప్రధానమంత్రి 
కార్యాలయంలో పనిచేస్తున్నప్పుడు, అయోధ్య రామాలయాన్ని రాజకీయాలకు 
అతీతంగా నిర్మించాలని పి.వి. నరసింహారావుగారు కోరుకుని ఆ బాధ్యతను తన 
మీడియా సలహాదారు ప్రసాద్‌కి అప్పగించారు. ఆయన దేశంలోని అన్ని పీఠాలు, 
మఠాలు, అఖాడాలు, గడీలు తదితర ఆధ్యాత్మిక కేంద్రాలన్నీ తిరిగి కీలకమైన హిందూ 
ధర్మాచార్యులందరితో అయోధ్య రామమందిర నిర్మాణానికి ఒక ట్రస్టును రిజిస్టరు 
చేయించారు. (ఈ విషయం ప్రసాద్‌గారు 2010 లో తన “అసలేం జరిగిందంటే..” 
వ్యాసాల్లో రాసేదాకా ఎవరికీ తెలియదు). 


2006 - 17 మధ్య కాలంలో హిందూధర్మ పరిరక్షణ ఉద్యమం కోసం సుమారు 
60 మంది పీఠాధిపతులు, మఠాధిపతులతో తిరుమలలో నాలుగుసార్లు ధార్మిక 
సదస్సులను విజయవంతంగా నిర్వహించగలిగిన ఏకైకవ్యక్తి పివిఆర్‌కె ప్రసాద్‌. 
ఆయన ద్వైత శాఖకు చెందిన వ్యక్తి అయినా అన్ని శాఖల ధర్మాచార్యులు ఆయనని 
ప్రేమిస్తారు, గౌరవిస్తారు, అనుసరిస్తారు. 


“ఎలా సాధ్యం?” అని అడిగితే, “ఆ మధ్య (1978-82) టి.టి.డి ఈవోగా 
చేశాను కదా. అప్పటి పరిచయాలే!” అని చులాగ్గా అనేస్తారు. ఎంత దుస్సాధ్యం - 
ఇంతలా మానవసంబంధాల్ని నిర్వహించడం! 


ముఖ్యమంత్రులుగా పనిచేసిన పి.వి. నరసింహారావు, జలగం వెంగళరావు, 
టి. అంజయ్య, కోట్ల విజయభాస్కరరెడ్డి, ఎన్టీ రామారావు, ఎన్‌. జనార్దన రెడ్డి, 
చంద్రబాబు నాయుడు, మర్రి చెన్నారెడ్డి, వైఎస్‌ రాజశేఖర రెడ్డి, కె. రోశయ్య లతో 
సహా తనకు సంబంధించిన ప్రతి మంత్రితో కూడా సత్సంబంధాలు నెరుపుతూనే, తన 
విశ్వాసం, విలువల విషయంలో రాజీ పడకుండా “అత్యంత సమర్ధుడైన అధికారిగా 
పనిచేశాడు” అనిపించుకున్న ఏకైకవ్యక్తి కూడా పివిఆర్‌కె ప్రసాద్‌ గారే. 


ఆగస్టు 21 ఉదయం శ్రీ ప్రసాద్‌గారి భౌతికకాయానికి నమస్కారం 
పెట్టుకోవటానికి నేను వెళ్లినప్పుడు ప్రసాద్‌ గారి భార్య శ్రీమతి గోపిక గారు గద్దద 


స్వరంతో 'నాహంకరా హరిః కరా... ఇక లేరు” అన్నారు. నాహంకర్తా హరిః కరా 
ఆయన రాసిన పుస్తకం పేరు మాత్రమే కాదు. ఆయన జీవితాన్ని నడిపించిన వాక్యం. 


అందుకే శ్రీప్రసాద్‌ గారు ఈ తరానికి ఒక స్ఫూర్తి. 


ఆయనతో నాకు కొన్ని అనుభవాలున్నట్లే ఈ సమాజంలో అనేకమందికి గొప్ప 
అనుభవాలున్నాయి. ఆయనతో గల అనుబంధాన్ని అక్షరరూపంలో పంచుకోవాలనే 
నా మిత్రులు కొందరి ఆకాంక్ష ఈ పుస్తకానికి నాంది పలికింది. సోదరులు, సీనియర్‌ 
పాత్రికేయులు శ్రీ వల్లీశ్వర్‌ ప్రత్యేక č% తీసుకోవటంతో ఈ పుస్తక రూపకల్పన మాకు 
సులభతరం అయింది. కొండంత దేవుడికి కొందంత పత్రితో పూజ చేయలేం కదా! 
కాని కొండంత ప్రేమతో, భక్తితో పూజ చేయవచ్చు. అందుకే ఆకాశమంత మిత్రుడికి 
ఈ నివాళి! 


ఎమెస్కో విజయకుమార్‌ 


నా యోగ్యత ఏమిటి? 


ఈ పుస్తకానికి సంపాదకత్వ బాధ్యత నన్ను కూడా పంచుకోమని “ఎమెస్కో 
విజయకుమార్‌ అడిగారు. 


ఏమిటి నాకున్న యోగ్యత? అని ప్రశ్నించుకున్నాను. 


1977 మార్చిలో ఏలూరు నుంచి ఖమ్మం వెళ్లిన పాత్రికేయ బృందంలో నేనూ 
వున్నాను. హోళీ నాడు మొదటిసారిగా కలెక్టరు బంగళాలో పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌గారిని 
కలిశాను. భేషజంలేని ఆయన మాటతీరు ఒక ఐఏఎస్‌ ఆఫీసర్‌లాగా అనిపించలేదు. 


1981 లో BT ప్రతినిధిగా బదిలీ అయి తిరుపతి వెళ్లాను. జూన్‌ 
4న ముఖ్యమంత్రి అంజయ్య వచ్చారు. తిరుపతి సమీపంలోని అవనాక్షమ్మ శక్తి 
ఆలయానికి ఆయన్ని తీసుకువెళ్లారు. అక్కడ అమ్మవారి అర్థనగ్న విగ్రహానికి అభిషేకం 
చేస్తుండగా ఫొటోగ్రాఫర్‌ ఫొటోలు తీశారు. 'మూలవిరాట్‌ని ఫొటో తీయనిచ్చారు 
9.6’ అని నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు నేను రాసిన వార్త “ఈనాడు” మొదటి 
పేజీలో ప్రముఖంగా వచ్చింది. ప్రసాద్‌గారికి బాధ కలిగింది - అని ఎవరెవరో 
చెప్పారు. కానీ, ఆయన నన్ను అడగలేదు. 1982 లో ఆయన బదిలీ అయ్యాక, ఆయన 
ప్రతిష్టని దిగజార్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. అప్పుడే నాకు ఆయన చేసిన కార్యాల 
బెన్నత్యం తెలుస్తూ వచ్చింది. అభిమానం కలుగుతూ, పెరుగుతూ వచ్చింది. 


1985 లో నాకు విశాఖపట్నం బదిలీ అయింది. పోర్టు ఛైర్మన్‌గా వున్న ఆర్‌కెఆర్‌ 
గోనెల గారి టరమ్‌ 1987 లో ముగింపుకొస్తోంది. “పోర్టు చైర్మన్‌గా మీరు రాగలిగితే 
7-8 కేంద్ర మంత్రిత్వశాఖల మీద పట్టు వస్తుంది. మీ ఆఫర్‌ ఇచ్చి చూడండి” అని 
హైదరాబాద్‌లో ప్రసాద్‌ గారి ఇంటికి వెళ్లి సూచించాను. అప్పుడప్పుడే ఆయన 
కేంద్రానికి వెళ్లటానికి సిద్ధపడి వున్నారు. పోర్టు చైర్మన్‌ కాగలిగితే కేంద్ర సర్వీసుకి 
వెళ్లిపోవచ్చు, అయినా ఆంధ్రప్రదేశ్‌లోనే వుండొచ్చు అనుకున్నారు. గోపికగారికి 
కూడా ఈ సూచన నచ్చింది. దైవం అనుకూలించింది. వైజాగ్‌ పోర్టు చైర్మన్‌గా 1988 
లో నియమితులయ్యారు. 


1990 లో నాకు ఢిల్లీకి బదిలీ అయింది. 1991 లో పివి. ప్రధానమంత్రి 
అయ్యాక ఒక మంత్రి దూరదర్శన్‌ డైరక్టర్‌ జనరల్‌గా ప్రసాద్‌ రావాలని కోరుకున్నారు. 
కుటుంబ పరిస్థితుల వల్ల ప్రసాద్‌ వద్దనుకున్నారు. 1992 మే లో పి.వి.గారు ప్రసాద్‌ని 
మీడియా సలహాదారుగా ఢిల్లీకి తీసుకొచ్చారు. 


1995 లో నాకు హైదరాబాద్‌ బదిలీ అయింది. 1996 లో ఎన్నికలయ్యాక 
ప్రసాద్‌ హైదరాబాద్‌ వచ్చేశారు... 


ఎన్నో సందర్భాలలో ఎన్నెన్నో విషయాలు చెప్పేవారు. విన్నాను, సాధనలో 
పెట్టాను. ఆయన ఆచరణ ఎలాంటిదో దగ్గర్నుంచి చూశాను... ఆయన రచనలు 
చేసే సమయంలో అనేక భావాలు నాతో పంచుకునేవారు. ఆయన నన్ను కేవలం ఒక 
జర్నలిస్టుగా చూడలేదు. నమ్మదగిన మిత్రుడిగా, తమ్ముడిగా చూశారు. ఆయనలో 
విలువలు, సంస్కారం నన్ను ఆకట్టుకున్నాయి. 


విశాఖపట్నం, ఢిల్లీ, హైదరాబాద్‌లలో పనిచేసేటప్పుడు వారానికొకసారైనా 
కలుస్తూవున్నాను లేదా ఫోన్‌లో మాట్లాడుతూ ఉన్నాను. ఆయన పాటించే విలువల 
గురించి రాయాలంటే అనేక సంఘటనలున్నాయి - ఒక గ్రంథం అవుతుంది. 


ఆయన మానవ సంబంధాల గురించి చెప్పాలంటే కొన్నిమానాలు పడుతుంది. 
శ్రీనివాసుడి పట్ల ఆయన భక్తివిశ్వాసాల గురించి వివరించాలంటే అది ఒక జీవనదీ 
ప్రవాహంలా సాగుతుంది. 


ఆయన వ్యక్తిత్వంలో అనేక సుపార్మ్వాలున్నాయి. అన్నీ తెలిసిన వాళ్లు - బహుశా 
- గోపికగారు ఒక్కరే కావచ్చు. అవన్నీ రాయాలనుకోవటం సాగరాన్ని కొలవటం 
లాంటిదవుతుందేమో! 


హైందవధర్మ చరిత్రలో మొదటిసారిగా దక్షిణాదిలో అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత 
సంప్రదాయాల పీఠాధిపతుల్ని 2015 నవంబరులో శృంగేరిలో సమావేశ పరిచి, ఒక 
వేదిక మీదకి తీసుకువచ్చి, ధర్మప్రచారానికి కలిసి పనిచేయాలని ఒప్పించిన ఒకే ఒక 
శక్తి -3.9.25 3. ప్రసాద్‌. 


రుషితుల్యుడు కాకపోతే ఇది సాధ్యపడుతుందా? ఈ రుషితుల్యుడితో 36 ఏళ్ల 
సుదీర్హ సాన్నిహిత్యం కలిగి వుండటమే నా యోగ్యత కావచ్చు. 


బి. వల్లీశ్వర్‌ 


10. 


16. 


మ go. X ON AMAT న COSI ER ope 


అనుగ్రహ సందేశం 

ఆచార్య తిరువడికి ఆదర్శమూర్తి 
తెలుగు నేల వరప్రసాద్‌ మా పివిఆర్మే 
Message 

ప్రసాద్‌ ఒక మార్గదర్శి 

సందేశం 

ధర్మమూర్తి శ్రీ 5.2.6.8. ప్రసాద్‌ 
విశాల హృదయం 

True guide to Juniors 
పి.వి.ఆర్‌.3. 8 ముందు, తరువాత...! 
Angapradakshina, his favourite service 
ఎక్కడికి కబురు చేయను? 


An extraordinary innovator, a remarkable 


institution builder and a complete human being 
పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ గారు చిరస్మరణీయులు 

He questions rules... 

శ్రీ కార్య నిర్వహణకు తరలిపోయిన మహానుభావుడు 

“రాముడి గుణాలకు వారసుడు ప్రసాద్‌” 

ప్రసాద్‌ శ్రీనివాసుణ్ణి చూశారు! 

The Prasad I knew 

ఎంతోమంది ఏకలవ్యులు 


13 
14 
16 
18 
19 
20 
22 
24 
25 
28 
32 
34 


39 
43 
47 
49 
53 
56 
60 
62 


21. 
22. 
23. 
24. 
25. 
26. 
2T. 
28. 
29. 
30. 
31. 
32. 
33. 
34. 
35. 
36. 
37. 
38. 
39. 
40. 
41. 
42. 
43. 
44. 
45. 
46. 


A man of worldly wisdom 
శ్రీవారి సేవలో పి.వి.ఆర్‌.కె. 
విలువలకు నిలువెత్తు నిఘంటువు 


PVRK Prasad is the Sukamuni of my life! 


విలక్షణ మూర్తిమత్వం 

ప్రాతః స్మరణీయులు ప్రసాద్‌ 

అవిరళ కృషీవలుడు పీవీఆర్కే ప్రసాద్‌ 
పివిఆర్‌కె ప్రసాద్‌ ఎవరంటే... 

కర్తవ్యానికి మారు పేరు పివిఆర్‌కె 
ప్రసాద్‌గారి ధర్మనిరతి 

‘Righteous thoughts pay dividends’ 
WH పరిచయమైన మా ప్రసాద్‌గారు 
ఆయన So పదవులకి జెన్నత్యం 

నిస్వార్థ, నిరాడంబర, నిష్కామ కర్మయోగి! 
ధర్మపరిపాలనాదక్షుడు పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 
ఆయన ఎలా పసిగట్టాడో! 

ప్రసాద్‌ నన్ను గుళ్లో నిర్బంధించారు 
చిన్నవాక్యంలో పెద్ద ప్రేరణ 

ఇది నేర్చుకోగలమా 

దళితులనూ ఆకట్టుకున్న పివిఆర్‌క 

అరుదైన ఆణిముత్యం 

Why he was a mentor like no other 
ఏడేడు జన్మల బంధం 

What my father means to me 
What my father means to me 


What my father-in-law means to me 


105 
108 
111 
115 
118 
120 
125 
130 
134 
138 
140 
142 
144 
146 
150 
154 
156 
158 


జగద్ద్గురుశ్రీమన్మధ్వాచార్య మూలమహా సంస్థాన 
మంత్రాలయశ్రీరాఘవేంద్రస్వామి మఠపు 
శ్రీ 1008 శ్రీశ్రీ సుబుధేం ద్రతీర్ధశ్రీపాదులవారి 


అనుగ్రహ సందేశం 


శ్రీ హేమలంబి నామ సంవత్సరము /దక్షిణాయనము /వర్ష బుతువు/భాద్రపద మాసము /శుక్ష పక్షము /నవమీ/ 
బుధవారము; దినాంకము: 30.08.2017 

కీ.శే. పి.వి.ఆర్‌.కె.ప్రసాద్‌ మా శ్రీమరమునకు అత్యంత ఆత్మీయులు. పైగా, 
మా పరమేష్టి గురువుల కాలమునుండి శ్రీమఠమునకు మిక్కిలి సంబంధము కలిగి 
యుండెడివారు. 

మాధ్యులై, LAS. అధికారులై ఉత్తమ ధర్మ శ్రద్ధ కలిగి, పాఠ ప్రవచనముల 
యందు ఆసక్తులై, నిత్య నైమిత్తిక కర్మానుష్టానపరులై ఉండిన పి.వి. ఆర్‌.కె, ప్రసాద్‌ 
లాంటివారు అపురూపము నందు అపురూపులని అనిననూ తప్పు కాదు. తిరుమల 
తిరుపతి దేవస్థానపు కార్య నిర్వహణ అధికారులై శ్రీనివాసుని శ్రీచరణముల యందు వారు 
కావించిన సేవ నిజముగా చిరస్మరణీయము. 


తిరుమల యందు కల మా శాఖా శ్రీమఠమున వారు కావించిన సేవ మరపురానిది. 
హిందూ ధర్మ ప్రచారము కొరకు “హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్‌” అనెడు Bids 
యతి gie ప్రారంభింప బడిన సంస్థ యందు ముఖ్య పాత్ర వహించి, ఆ సంస్థ 
సర్వతోముఖాభివృద్ధికి అహర్నిశము పరిశ్రమించు చుండిరి. 

వీరి ఇటీవలి అకాలమరణము మాకు మిక్కిలి బాధను కలిగించినది. “నరః 
పతితకాయోఒపి యశఃకాయేన జీవతి” అను నానుడి ప్రకారము భౌతిక శరీరముచే 
వారు మన నుండి దూరమైననూ కీర్తి శరీరముచే ఉండనే ఉంటారు. అందువలన కీర్తి 
శరీరముచే వారు అన్ని కార్యక్రమములను వీక్షించుచూ సంతసించనీ గాక!! వారి ఆత్మకు 
చిత్త శాంతిని ఒసగుగాక ! మరియు వారి స్మరణ సంచిక వారికి ప్రియమగు రీతిలో రచనలు 
వెలువడుగాక అని కోరుచూ, వారి బంధు బాంధవులకు దుఃఖమును సహించు శక్తిని ఆ 
పరాత్పరుడు ఒసగనీ అని అస్మద్దుర్వంతర్గత శ్రీరాఘవేంద్ర గుర్వంతర్గత భారతీరమణ 
ముఖ్య ప్రాణాంతర్గత మూలరఘుపతి వేదవ్యాస దేవుల వారియందు ప్రార్థించుచున్నాము. 


ఇతి నారాయణ స్మరణములు 


శ్రీశ్రీ సుబుధేంద్రతీర్థశ్రీపాదులు 


రాజర్షి పి.వి.ఆర్‌ 3. ప్రసాద్‌ 13 


ఆచార్య 605685 ఆదర్శమూర్తి 


శ్రీమతే నారాయణాయ నమః 


నిరంకుశ స్వతంత్రుడైన భగవంతుడి కార్యాలు ప్రశ్నించదగినవి కావు. కారణం 
లేకుండా ఏదీ భగవంతుడు చేయడు. చేసేవన్నీ లోకక్షేమానికే చేస్తాడు. పరిధులకు లోబడి 
ఆలోచించే మనిషికి ఏది, ఎందుకు జరిగిందో ఆలోచనకు అందకపోవచ్చు. ఒక్కొక్కసారి 
విపరీతంగా అనిపించవచ్చు. అయినా ఆయన చేసేవి ప్రశ్నించ వీలులేనివీ, ఎందుకిలా 
జరిగింది - అనే ప్రశ్నకు అందనివీ! 


శ్రీమాన్‌ పి.విఆర్‌.3. ప్రసాదు తమ గురుచరణ సన్నిధికి చేరారనే సమాచారం 
అశనిపాతంలా తాకింది. రెండు గంటలకు ముందు వారి అల్లునితో మాట్లాడి 
సమాచారం తెలుసుకున్నాం. “'అనాయాసేని వారికి కలిగిన ఈ దశ తీరని ఆవేదనను 
మిగిల్చింది. ఆగస్టు 13న “జీవాశమంలో' రెండు గంటలసేపు చర్చలో కలిసి ఉన్నాం. 
శ్రావణమాసం పాటించే నియమాల గురించి మాట్లాడారు. ఆ శ్రావణం ముగింపు ఇలా 
ఉంటుందనుకోలేదు. 


1980 నుండి ప్రసాదుగారితో ఉండే పరిచయం కంటి ముందు కదలాడుతోంది. 


తిరుమల కొండపై 108వ స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాన్ని 1000 కుండాలతో 
జరుపడానికి శ్రీమాన్‌ ప్రసాదు చొరవయే కారణం. శ్రీకీర్తిమూర్తులు పెద్ద జీయరు 
స్వామివారు లేకుండా, ఏ రకమైన అనుభవమూలేని మేము క్రొత్తగా ఆశ్రమ స్వీకారం చేసి 
వచ్చి నిలబడితే - సర్వమూ తానే అయి శ్రీమాన్‌ ప్రసాదు నిర్వహింప చేశారు. 


వారి ఆనాటి చారవవల్లనే ఆ యాగం అత్యన్త వైభవంగా జరిగింది. ఏ మాటా 
రాకుండా పూర్తి అయింది. ఆ పరిచయం అనస్తమై నిలచింది. 


టి.టి.డి సంస్థని, ఆలయాన్ని నవీకరించడంలో శ్రీమాన్‌ ప్రసాద్‌ చూపిన ధైర్యం 
అసమానం. ఆ ఒరవడిలో ప్రాచీన చరిత్ర తెలిపే కొన్ని చిహ్నాలు పొరపాటునో, తెలియకనో 
తొలగిపోయినా, ఆనాటి ప్రసాద్‌గారి సాహసోపేతమైన చర్యలే వారిని ఇఓ, టి.టి.డి, 
ప్రసాదుగానే శాశ్వతమైన గుర్తింపు కలిగేట్టు చేస్తాయి. 

వారితో పరిచయమున్నవారందరికి ఎప్పటికీ మరపురాని వ్యక్తి శ్రీమాన్‌ పి.వి. 
ఆర్‌.కె. ప్రసాద్‌. ఏ మూల వారిని పెట్టినా ఆ స్థానానికో మహత్త్వాన్ని తెచ్చిచూపిన వ్యక్తి 
శ్రీమాన్‌ ప్రసాద్‌. 


14 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


ఏ.పి. ప్రభుత్వం వారిని కమీషనర్‌, రిహాబిలిటేషన్‌, విభాగంగా నియమిస్తే, 
దానికో గుర్తింపు కలిగిస్తూ రైళ్ళతో అనావృష్టి పీడిత దక్షిణ రాష్ట్రాలకు గడ్డి పంపిన ఘనత 
ప్రసాద్‌గారిది. 

ప్రభుత్వ ఐ.ఎ.ఎస్‌ అధికారులకీ, మంత్రులకీ కంప్యూటర్‌ పరిజ్ఞానం 
కలిగించడంలో, ప్రధాని పి.వి.నరసింహారావు గారి ఆంతరంగిక కార్యదర్శిగా చూపిన 
చాకచక్యం... ఇవన్నీ పి.వి.ఆర్‌.కె గారి కీర్తికిరీటంలో కలికి తురాయిలే. ఎన్ని ఉన్నా 
శ్రీవేంకటేశుని సేవకునిగానే తన ఉనికికి ఘనతను ఆపాదించుకొన్న ఘనుడు పి.వి.ఆర్‌. 
8 ప్రసాదుగారు, వీటన్నింటికీ వారి సతీమణి గోపిక ప్రోత్సాహము, ప్రేరణలు ప్రధాన 
కారణాలు. 

విశ్రాంతులైనప్పటికీ ధర్మరక్షణకై వారు పడిన తపన అనితర సామాన్యం. ధార్మిక 
పరిషత్తు ద్వారా సమరసతా సేవా ఫౌండేషన్‌ ప్రారంభం ద్వారా వేలాది ధర్మసేవకులను 
సైనికులుగ తీర్చిదిద్దాలని అందుకు వారు చేసిన కృషి ప్రశంసనీయం. అయితే ఇప్పుడది 
ఆగకుండా చూడవలసిన స్థితి ఏర్పడింది. కానీ ఆ ఖాళీని పూడ్చగలవారు లేరు, ఇప్పటి ఈ 
దుర్హటన వ్యక్తిగతంగా వారి కుటుంబానికే కాక, ధర్మమార్గావలంబులు అందరికీ తీరని 
ఆర్తినే మిగిల్చింది. 

భగవత్సంబంధము, ధర్మసంబంధముతోటే ధార్మికులందరికీ తీరని దుఃఖం 
కలుగుతోంది. అయినా, భగవంతుని చర్యలు ప్రశ్నించదగినవి కావు కనుక, ఇక 
చేయగలిగినవి రెండే: 
1. ఆ దివ్యజీవునికి నిత్యసన్నిధానము, అక్కడ చేసే నిత్యకైంకర్యాన్ని ప్రసాదించమని 

ప్రార్థించడం 
2. _ వారి స్ఫూర్తి ఆరని దీపమై ధర్మ సేవకులను తయారుచేయు గాక అని భగవంతుణ్ణి 

ప్రార్థిస్తున్నాం. 

వైదికమైన క్రియాకలాపాలు పూర్తిచేయడంలో ధైర్యాన్ని వారి చిరంజీవులకు 
భగవంతుడనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాం! 


జై శ్రీమన్నారాయణ! 


686 త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌ 
'జీవాశ్రమంి, హైదరాబాద్‌. 


రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 15 


తెలుగు నేల వరప్రసాద్‌ 
మా పివిఆర్కే 


పదవి వల్ల వ్యక్తికి పేరు రావడం సహజం. 


అయితే పదవికే పేరు Sy) వ్యక్తిత్వం చాలా అరుదు. అలాంటి అరుదైన 
వ్యక్తిత్వం పివిఆర్‌ 8 ప్రసాద్‌ ది. 


సమయస్ఫూర్తి కలిగిన చిరుమందహాస మూర్తి శ్రీ ప్రసాద్‌. 


సామాజిక బాధ్యత, ధర్మనిష్ట - ఈ రెండింటినీ జీవితంలో సమన్వయ 
పరుచుకుంటూ, 1598, ప్రవృత్తికీ ఏ విధమైన భంగం కలగకుండా 
వ్యవహరించాలంటే, ఎంతో ఓర్చు, నేర్చులతో కూడిన పరిపక్వత ఉండాలి. దానికి 
సమకాలీన సమాజంలో సరైన ఆదర్శమూర్తి శ్రీ ప్రసాద్‌. 


ఐ ఏ ఎస్‌ అధికారిగా సెక్యులర్‌ శాసనపు స్ఫూర్తిని ఉల్లంఘించకుండా, తన 
వృత్తికి అన్ని విధాలా న్యాయం చేస్తూ, ధార్మిక ప్రవృత్తిని ఉపేక్షించకుండా ధర్మ 
రక్షణకు కవచంగా నిలిచారు శ్రీ ప్రసాద్‌. ఇలా సమన్వయ దృష్టితో వృత్తి, ప్రవృత్తులను 
అర్థవంతంగా, సునాయాసంగా నిర్వహించవచ్చునని స్వానుభవంతో చాటి చెప్పారు. 
ఆయన స్ఫూర్తి, సమయ స్ఫూర్తికి కొన్ని మచ్చు తునకలు: 

x తిరుమల తిరుపతి దేవస్థానాలలో నిర్మొహమాటంగా, నిర్భీతికో ఆయన 
తీసుకువచ్చిన ఏడు సంస్కరణలు ఏడు తరాలకైనా ఆదర్శాలని చెప్పవచ్చు. 

* 1982 లో హైదరాబాద్‌ గణేష్‌ ఉత్సవాల సందర్భంగా టి.టి.డి. తరపున 
ధార్మిక సాహిత్యాన్ని ప్రచారం చేసి, “సెక్యులర్‌ వ్యవస్థలో ఇలా ఎందుకు 
చేసావ్‌ ?” అని ప్రభుత్వం ప్రశ్నిస్తే, “టి.టి.డి కార్యనిర్వహణాధికారిగా ఇది 
నా బాధ్యత... ఇక్కడ నేను చేయాల్సింది ఇదే. ఇలాగే చేస్తాను ...” అని ఒక 
విశ్వాసంతో తెగేసి చెప్పగలిగిన ధైర్యశాలి శ్రీ ప్రసాద్‌. 

* విశాఖ పోర్టు చైర్మన్‌గా బాధ్యత స్వీకరించి, వరుసగా మూడేళ్లపాటు 
దేశంలోనే అగ్రస్థానానికి పోర్టుని తీసుకువెళ్ళటానికి ఆయన చేసిన కృషి, 


16 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


అందులో భాగంగా అన్ని యూనియన్లను, సిబ్బందిని కలుపుకు వెళ్లిన 68 
ఆయన మానవ సంబంధాల నైపుణ్యానికి తార్కాణం. 


* విభిన్న సంప్రదాయాలకు చెందిన 60 మంది ధర్మాచార్యులతో నాలుగు 
భారీ సదస్సులు నిర్వహించి, కనీస ఉమ్మడి కార్యక్రమాలతో ధార్మిక 
కార్యాలకు రూపకర్తగా నిలబడ్డ ప్రసాద్‌ దీక్షా, దక్షతలు అందరి 
హృదయాలలో చెరగని ముద్ర వేశాయి. 


* హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టు తరపున సామాజిక సమరసతా ఫౌండేషన్‌ 
సహకారంతో రూపొందించిన భజన మండళ్ల వ్యవస్థ, ఉపేక్షిత 
ప్రాంతాలలో వందలాది దేవాలయాల నిర్మాణాలు శ్రీ ప్రసాద్‌ దార్శనికతకు 


అద్దం పదతాయి. 


x శ్రీ పీఠంతో సమన్వయం కుదుర్చుకొని నేటికి సుమారు 320 గ్రామాల్ని 
దత్తత తీసుకొని, సంధ్యా గురుకులాల్ని ఏర్పాటు చేయడమే కాక, విశాఖ 
మన్యంలో ఉచిత త్రాగు నీటి సరఫరా, కంబళ్ల పంపిణీ వంటి సేవా 
కార్యక్రమాలకు వెన్నంటి నిలిచి, స్ఫూర్తిని నింపిన ధన్యమూర్తి శ్రీ ప్రసాద్‌. 

* అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత సంప్రదాయాలకు చెందిన ధర్మాచార్యులను 
ఒక వేదికగా కలిపి, హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్‌ ఆవిర్భావానికి 
సూత్రధారిగా అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు శ్రీ ప్రసాద్‌. 

....ఇలా మా” ప్రసాద్‌ చేసిన కార్యాలన్నీ వివరించాలంటే ఒక మహాగ్రంథం 
అవుతుంది. 


ఒక్క మాటలో చెప్పాలంటే, తెలుగునేల వర ప్రసాదుడు మా పివిఆర్‌ కె ప్రసాద్‌. 
నిండు మనస్సుతో వారి దార్శనికతను కొనసాగించ గలిగే స్ఫూర్తి యువతరానికి 


అందాలని సంకల్పిస్తూ .... 


స్వామి పరిపూర్ణానంద 
శ్రీపీఠం 


రాజర్షి పి.వి.ఆర్‌ 3. ప్రసాద్‌ 17 


RAJ BHAVAN 
HYDERABAD-500 041 
August 28, 2017. 


E.S.L. Narasimhan 





GOVERNOR 
ANDHRA PRADESH AND TELANGANA 


Message 


T he name PVRK Prasad brings me memories of my very pleasant 
association with him, since his days with the late Shri P.V. Narasimha 
Rao, the then Prime Minister of India. A man who could think 
out of the box and provide solutions. There have been numerous 
occasions when he has displayed, what I would say the God given 
talent. He was truly the Lord's Prasad. 


His services to Lord Venkateswara during his stewardship 
of the TTD exemplified this. The one occasion he related to me 
on persuading the late M.S. Subbalakshmi, the legendry Carnatic 
music singer to sing Annamacharya kirtanas exemplified the divine 
prompting that he probably gotin difficult situations. A multifaceted 
personality, he was a combination of excellent human relations, 
with a touch of subtle humour. This quality of his, I believe, saw 
him through many a trying situations/crisis. He was in the Words 
of Lord Krishna a true practitioner of: 


‘Karmanyevaadhi kaaraste maphaleshu Kadaachana, 
Maa karmaphalaheturbhurmate sangostvakarmani” 


I will deeply miss the man Prasad, the embodiment of love, 
virtue, truth and compassion. 


May His tribe increase is my prayer. 


z $C (X l E 
22/811 


18 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


K Beg saiak HYDERABAD 


Former Governor of Tamil Nadu 
Former Chief Minister of A.P. 


ప్రసాద్‌ ఒక మార్గదర్శి 
౧ 


నౌ ఆరు దశాబ్దాలపైబడిన రాజకీయ జీవితంలో నేను చూసిన అత్యంత సమర్ధులైన 
ఐఏఎస్‌ అధికారుల్లో పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ ఒకరు. 

ఏ విషయాన్నయినా క్షణాల్లో ఆకళింపు చేసుకోవటం, సమస్య ఏదయినా 
ఎలాంటి గందరగోళం లేకుండా తడబాటు పడకుండా స్పష్టంగా సూటిగా మాట్లాడటం 
ప్రసాద్‌లో నాకు బాగా నచ్చిన విషయం. 


1970 దశకంలో నేను శాసన మండలి సభ్యుడుగా వుండే రోజుల్లో ఖమ్మం 
కలెక్టర్‌గా ప్రసాద్‌ చాలా మంచిపేరు సంపాదించుకున్నారు. ఆ జిల్లా పారిశ్రామికంగా 
అభివృద్ధి చెందేలా చేయటంలో ప్రసాద్‌ తీసుకున్న చొరవ, చేసిన కృషి ఆ జిల్లాలో 
అన్నివర్గాల వారి ప్రశంసలూ అందుకోవడం నాకు జ్ఞాపకం వుంది. 

తిరుపతిలో టిటిడి ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా ప్రసాద్‌ అమలుచేసిన ప్రాజెక్టులు 
శాశ్వతమైనవి. భక్తులకు సదుపాయాలు కల్పించటంలో ప్రసాద్‌ విశేషమైన గుర్తింపు 
పొందారు. 

1977 లో దివి తాలుకా ఉప్పెన కాలంలో ప్రకృతి వైపరీత్యాల కమీషనర్‌గా 
ఎలా యుద్ధప్రాతిపదికన ఆయన పనిచేశాడో 1992-96లో ప్రధానమంత్రి పి.వి. 
నరసింహారావుగారి దగ్గర పనిచేసినప్పుడూ అదే ఉత్సాహం, హుషారుతో పని చేశారు. 
ఆర్థిక సంస్కరణల ద్వారా ఈ దేశ భవిష్యత్‌ని ఉజ్జ్వలంగా రచించిన ప్రధానమంత్రి 
నరసింహారావు తన అంతరంగ సలహాదారుగా ప్రసాద్‌ సేవల్ని వినియోగించుకోటాన్ని 
బట్టే ప్రసాద్‌ మేధస్సుని, సామర్థ్యాన్ని మనం అంచనా వేయవచ్చు. 

ఎంత ఉన్నత పదవిలో వున్నా అతి సామాన్యుడితో సయితం కలుపుగోలుగా 
మాట్లాడటం, నిరాడంబరంగా, నిజాయితీగా జీవించడం వంటి లక్షణాలు ప్రసాద్‌ 
వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దాయి. 


మంచివాడు, మానవతా భావాలున్నవాడు. నాకు నచ్చిన అధికారుల్లో ఒకడు. 
ఇప్పుడు మన మధ్య లేకపోయినా, ఒక అధికారిగా ప్రసాద్‌ పనితీరు యువతరం 
అధికారులకి మార్గదర్శకం అనడంలో అతిశయోక్తి లేదు. 


k, Re Sak » 


రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 19 


కె.చంద్రశేఖర్‌ రావు 


హైదరాబాద్‌ 


తేది: 26-08-2017 





సమర్ధుడైన ఐ.ఎ.ఎస్‌. అధికారిగా పేరు తెచ్చుకున్న పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 
ఆకస్మిక మరణం బాధాకరమైన విషయం. స్వర్గీయ ముఖ్యమంత్రి 
ఎన్‌.టి. రామారావుగారి దగ్గర సమాచార శాఖ కమీషనర్‌గా ఆయన 
పనిచేసినప్పటి నుండి నేను ఆయనను ఎరుగుదును. నిజాయితీ, 
క్రమశిక్షణ, నిబద్ధత కలిగిన అధికారిగా పేరు సంపాదించుకున్నారు. 
ముఖ్యంగా మానవ సంబంధాల విషయంలో ప్రసాద్‌ వ్యక్తిత్వం గురించి 
చాలామంది చెబుతుంటారు. 


తిరుమల తిరుపతి దేవస్థానాలకు ఎగ్జిక్యూటివ్‌ అధికారిగా 
పనిచేసిన ప్రసాద్‌ గారిని ఇప్పటికీ చాలా మంది గుర్తు చేసుకుంటారు. 
నేను తిరుమల వెళ్ళినప్పుడు అక్కడ చాలా సందర్భాలలో ఆయన పేరు 
వినిపించింది. తిరుమల శ్రీనివాసుడి పట్ల పరిపూర్ణమైన విశ్వాసంతో 
ఆయన పనిచేశారనటంలో అతిశయోక్తి లేదు. పత్రికలలో చదివాను 
- ఆయన ఏ పోస్టులో పనిచేసినా తనదంటూ ఒక ముద్ర వేశారు. 
తెలంగాణా రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో 1970 దశకంలో కలెక్టరుగా 
పనిచేసిన ప్రసాద్‌ గురించి ఇప్పటికీ చెప్పుకుంటారు. 


రాష్ట్ర ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి సంస్థలో వివిధ శాఖల 
మాన్యువల్‌ తయారు చేయటం అనే బృహత్‌కార్యాన్ని తనకి తానుగా 
ప్రతిపాదించి, విజయవంతంగా అమలు చేసిన ఘనత అప్పటి డైరెక్టర్‌ 
జనరల్‌గా ప్రసాదుకి దక్కుతుంది. తెలంగాణా ముద్దు బిడ్డ, దేశ చరిత్రని 
మహోన్నత దిశగా మలుపుతిప్పిన పి.వి. నరసింహారావుకి మీడియా 
సలహాదారుగా, అదనపు కార్యదర్శిగా ప్రసాద్‌ నిర్వహించిన కీలక 
పాత్ర ఆయన రాసిన 'అసలేం జరిగిందంటే..” పుస్తకంలో స్పష్టంగా 


కనిపిస్తుంది. 


20 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


ధర్మ రక్షణ ఉద్యమంలో అవిశ్రాంతంగా పనిచేస్తూనే తుది శ్వాస 
తీసుకోవడం ఆయన అంకిత భావానికి అద్దం పడుతుంది. ఆయన 
తెలుగు వారందరికీ గర్వ కారణమైన వాడు. 


కొత్త తరం ఐ.ఏ.ఎస్‌ లందరికీ ఆదర్శ ప్రాయుడు. అందుకే ఆయన 
లేని లోటు పూరించడం కష్టం. అలాంటి ప్రసాద్‌ గురించి యువతరం 
అధికారులకు ఉపయోగపడేలా ఒక సంస్మరణ పుస్తకాన్ని ఎమెస్కో సంస్థ 
ప్రచురించాలని చేస్తున్న ఈ ప్రయత్నం అభినందనీయం. 


KW 


రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


21 


Ph. Off.: 040-23233699 
Cell : 98487 80872 


MANDALI BUDDHA PRASAD 
Deputy Speaker 

Andhra Pradesh Legislative Assembly 
Public Gardens 





మండలి బుద్ధ ప్రసాద్‌ Hyderabad - 500 004 
ఉప E m పబ్లిక్‌ గార్డెన్స్‌ 
ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ హైదరాబాద్‌ - 500 004. 
ధర్మమూర్తి శ్రీ పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 
oY = 


ధర్మపురుషుడు శ్రీ పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ ఆకస్మిక మరణం నన్నే కాదు, తెలుగుజాతి 
మొతాన్నీ విస్మయానికి గురిచేసింది. ఒక పిడుగుపాటు లాంటి వార్త ఇది. 
నీతినిజాయితీలకు మారుపేరుగా నిలిచిన ఒక మహనీయుడు దేహ పరిత్యాగం 
చేయటం అంటే మహాభారతయుద్ధ సమయంలో భీష్ముడు అస్త్రసన్యాసం చేయటంలా 
అనిపించింది. ఆయన తన జన్మకారణాలను నెరవేర్చుకుని, వచ్చినంత మౌనంగా 
వెళ్లిపోయారు. 


ఆజన్మాంతం ధర్మప్రచారానికి అంకితమైన ధర్మమూర్తి ఆయన. ఆగస్టు 
14వ తేదీన జయశంకర్‌ టీవి ప్రథమ వార్షికోత్సవ సభలో వారిని కలుసుకున్నాను. 
కుశలప్రశ్నలు వేసుకున్నాం. ఆగస్టు 21 వ తేదీన కుప్పంలోని ద్రావిడ 
విశ్వవిద్యాలయంలో నేను బసచేసి ఉండగా డా॥ రేవూరి అనంత పద్మనాభరావు గారు 
వచ్చి ప్రసాద్‌గారి మరణవార్త చెప్పారు. వెంటనే టీవి పెట్టి చూశాం. తెల్లవారుజామున 
తన 77వ యేట గుండెపోటుతో మరణించారనీ, ఉదయమే 8 గంటలకు 
అంత్యక్రియలని వార్త చూశాను. అందువల్ల చివరి దర్శనానికి నాకు అవకాశం 
లేకుండా పోయింది. 


పి.వి.ఆర్‌.కె. గారు పరిపాలనాదక్షుడు మాత్రమేకాదు, ధర్మనిరతితో తన 
జీవితాన్ని గడిపినవారు. తాను ఏ పదవిలో ఉన్నా లేకపోయినా ధర్మో రక్షతి రక్షితః" 
అనే సూక్తిని అక్షరాలా పాటించిన వ్యక్తి. “ధర్మాన్ని కాపాడదాం, ధర్మమే మనల్ని 
కాపాడుతుంది..? అనేది ఆయన సిద్దాంతం. 


ఆంధ్రప్రదేశ్‌ క్యాడరుకు చెందిన ఐ.ఏ.ఎస్‌. అధికారి ఆయన. మా నాన్నగారు 
మండలి వెంకట కృష్ణారావుగారికి ఆయన ఆత్మీయులు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పి.వి. 
నరసింహారావుగారు పనిచేసినప్పుడు ఆయన మంత్రివర్గంలో మానాన్నగారు సాంఘిక 


22 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


సంక్షేమశాఖా మంత్రిగా పనిచేశారు. అప్పుడు శ్రీ పి.వి. వద్ద ప్రసాద్‌గారు కార్యదర్శిగా 
ఉన్నారు. భారత ప్రధానిగా శ్రీ పి.వి. నరసింహారావు పనిచేసిన కాలంలో (1991- 
96) రాష్ట్రంలో అనేక ఉన్నత పదవులు నిర్వహించి, ప్రధానమంత్రి కార్యాలయంలో 
ఎడిషనల్‌ కార్యదర్శిగా డెప్యుటేషన్‌ మీద వెళ్లి ప్రధానికి సమాచార శాఖ సలహాదారుగా 
పనిచేశారు. 


పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ గారు విశాఖపట్టణం పోర్ట్‌ ట్రస్ట్‌ చైర్మన్‌గా ఉన్నప్పుడు మా 
నాన్నగారితో కలిసి వారిని కలవడం గుర్తుంది. ప్రసాద్‌గారి జీవితంలో ప్రత్యేకమైంది 
తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వాహక పదవి (1978-82), టి.టి.డి. 
వైభవోన్నతికి ఆయన చేసిన కృషి గొప్పది. 


ఆయన ప్రభుత్వోద్యోగం లోంచి పదవీ విరమణ చేశాక 2010 లో “అసలేం 
జరిగిందంటే” అనే పుస్తకం రాశారు. ప్రధానిగా శ్రీ పి.వి. పరిపాలనాకాలంలో అనేక 
నిగూఢమైన అంశాలను ఈ గ్రంథంలో వివరంగా రాశారు. శ్రీ పివి, మీద ఉన్న 
అనేక అపోహల్ని తొలగింపచేసే విశేషాలెన్నో ఆ పుస్తకంలో ఉన్నాయి. అయోధ్య 
పరిణామాలకు దారితీసిన అనేక అంశాలను ఆయన అందులో వివరించారు. 


“తిరుమల లీలామృతం, “తిరుమల చరితామృతం), “నాహం కరా హరిః 
Sor’ మొదలైన ఆధ్యాత్మిక గ్రంథాలను కూడా ఆయన వెలువరించారు. ఎమెసో 
విజయకుమార్‌ ఈ పుస్తకాలు రాయడానికి ప్రధాన కారకులు. ప్రసాద్‌గారు ఈ 
గ్రంథాలు రాసి ఉండకపోతే చాలా విషయాలు వారితోనే కనుమరుగై ఉండేవి. 
తన జీవిత చరమాంకంలో ఆయన హిందూధర్మ పరిరక్షణ ట్రస్ట్‌ అధ్యక్షులుగా 
ధర్మప్రచారంలో పూర్తికాలం గడిపారు. మరణించేవరకూ టి.టి.డి. సలహాదారుగా 
కొనసాగారు. 


సత్పురుషుడు ఎలా ఉండాలంటే శ్రీపి.వి.ఆర్‌ కె. ప్రసాద్‌గారిలా ఉండాలన్నట్టుగా 
అజన్మాంతం ధర్మమూర్తిగా గడిపిన వ్యక్తి ఆయన. ఆయన మృతికి ఇదే నా నివాళి. 
భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి కలిగించాలని ప్రార్థిస్తున్నాను. 


మండలి బుద్ధప్రసాద్‌ 


రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 23 


విశాల హృదయం 


శ్రీ P.V.R.K. ప్రసాద్‌ చక్కటి విషయ పరిజ్ఞానం కలిగినవారు. దానితో పాటు వారు 
స్పష్టమైన ఆలోచనా విధానము కలిగిన వారు. గొప్ప పరిపాలనా ధురంధరులు. 


ఖమ్మం జిల్లా కలక్టరు నుండి విశాఖ పోర్టు ట్రస్టు చైర్మన్‌, తిరుమల తిరుపతి 
దేవస్థానముల కార్యనిర్వహణాధికారి, భారతదేశ ప్రధానమంత్రికి అదనపు కార్యదర్శి, 
పత్రికా సంబంధముల సలహాదారు వరకూ వారు నిర్వహించిన పదవులలో ఎన్నో 
క్లిష్టమైన పరిస్థితులలో ఎంతో సాహసోపేతమైన, ప్రజోపయోగకరమైన నిర్ణయాలు 
తీసుకుని అమలుచేయటం వారి కృషికీ, పరిపాలనా దక్షతకూ నిదర్శనములు. 

వారి పుస్తకముల వలన ఈ విషయాలు మనకు అవగతం అవుతాయి. తాను 
ఒక సంప్రదాయంలో పుట్టినా తక్కిన అన్ని సంప్రదాయాలనూ అంతే భక్తి గౌరవాలతో 
ఆదరించటం వారి విశాల హృదయమునకు తార్కాణం. 


తిరుమల తిరుపతి దేవస్థానాల కార్యనిర్వహణాధికారిగా వారు చేసిన సేవ 
వారికి సుస్థిరమైన కీర్తిని ఆర్జించింది. 


తిరుమల తిరుపతి గురించి వారు రచించిన “నాహం కర్తా హరిః కరా” వంటి 
గ్రంథాలు ఎంతో ప్రాచుర్యాన్ని పొందాయి. 


చాగంటి కోటేశ్వరరావు శర్మ, ప్రవచన కర్త 


24 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


True guide to Juniors 


Itwasa shocking news to me when I heard that Shri PVRK was no 
more. Knowing him for more than 3 decades, I was optimistic that 
he will turn around and he will be discharged from the hospital. As 
I saw him lying in the hospital bed, I was asking myself what is it 
that my prayers can deliver additionally to such a pious individual. 


My first encounter with Shri PVRK was in 1984 in his office 
when he was Commissioner, Survey, Settlement and Land 
records. All the thirteen of us as probationers trooped into the 
then Commissioner Land revenue office in busy Abids area. 
Shri PVRK was full of wit and satire then. He impressed us. My 
departed batch mate (late) P Subramanyam and I thought that Shri 
PVRK presented a career model for us, if we chose, where religion, 
dharma, music and culture are nurtured and encouraged and that 
individual verily becomes an epitome of those rare skills. 


I saw him next at Tirumala when I visited after my marriage 
in 1986. We were waiting for break darshan and all the staffin TTD 


L.V. Subrahmanyam, IAS - Spl.C.S. Govt., of AP 


రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 25 


were whispering that break darshan that day will be delayed as 
their former Executive officer was in the general que with Bhajan 
troupes. They informed that general que was moving quickly as he 
was in that que. I was so impressed seeing the admiration the staff 
had to their former controlling officer. I was also impressed with 
the simplicity of this officer who moved in the general que. He met 
me later and had invited us over for dinner in Tirumala in the guest 


house. That was my second meeting with Shri PVRK. 


My real induction began when I joined as Executive officer, 
TTD. I met him on innumerable occasions in this assignment. But 
there were scores of occasions when I walked on the foot prints 
left by Shri PVRK. He took me close to him and he always had 
an insight into any issue concerning the temple administration, 
dharma pracharam, publications of TTD, festivals, Naada 
neerajanam or ticklish issues like where does Chairman TTD stand 
in over all temple honours and privileges. In all these and many 
more issues Shri PVRK proffered me very rare advice that was so 
practical. It was always with humour and colloquial idiom that Shri 
PVRK drove home the truth to me. 


I always felt that he was showing paternal love to me as he saw 
how I lost my father in a tragic accident. He was always enquiring 
my well being when we met. He lent his voice of support to me 
when I needed the most. 


Shri PVRK always gave me the comfort of a paternal head 
of a joint family. He never missed an opportunity to guide junior 
colleagues. If one closely understands his leadership style, there 
is a benign patriarch in him. All the members in the organisation 
where he worked surely felt that they are indispensable parts in 
his scheme. He did not hold any secret or mystery from ordinary 
player in the team. Such grand plans that he unfolded therefore 


26 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


had scores of patrons and no internal stumbling blocks. His superb 


communication skills always won support from even strangers. 


Isaw him donning so many roles in the last couple of years. Saw 
in multiple fora his eagerness to alleviate our society be-devilled 
with so many challenges and differences. His extraordinary ability 
to synthesise wide ranging discussions and deliberations have 
always helped him to stay in the centre stage. 


I owe a lot to him and I received love in no small measure. 
Iam enthused to walk the path tread by him and pray for peace and 
tranquillity in this society. It was such an honour to know him and 
I cherish those memories. 


kk Kk 


రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 27 


పి.వి.ఆర్‌.క. 8 ముందు, తరువాత...! 


పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ గారితో నా అనుబంధం వారిని కలవడానికి చాలా ముందే 
మొదలైంది. ప్రకాశం జిల్లా కొండపి గ్రామం మావూరు. అక్కడ జిల్లా పరిషత్‌ 
పాఠశాలలో హైస్కూలు విద్య అభ్యసించే రోజులు. మా పెద్ద అన్నగారే మా 
ఉపాధ్యాయులు. ఆయన, పి.వి.ఆర్‌.కె. గారు గుంటూరు హిందూ కళాశాలలో 
సహాధ్యాయులు. ఆయన అప్పుడప్పుడు చెపుతూ ఉండేవారు. “ఒరేయి కృష్ణ బాగ 
చదివి ఐ.ఏ.ఎస్‌ సాధించు. నా క్లాస్‌మేట్‌ ప్రసాద్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ అయినాడు” అని 
చెప్పేవాడు. 

అక్కడ నుండి పి.వి.ఆర్‌.కె.గారు టిటిడి ఈఓ గా వచ్చారు. మా చెల్లెలు తరపున 
ఒక విషయంలో ఆయనతో పనిపడి మా బావ తరఫువాండ్లు మా అన్నయ్యను ఈఓ 
గారిని కలవమని కోరారు. ముందు సందేహించాడు. కలిసి చదివినమాట నిజమేకాని 
ఇప్పుడు ఆయన సరిగా ఆదరించి సమస్య పరిష్కరిస్తాడో లేదో అని. ఏది ఏమైనా 
కలుద్దామని బయలుదేరి తిరుపతి వెళ్లాడు. పనికాలేదు కాని ఆయన తనను రిసీవ్‌ 
చేసుకున్న పద్ధతి, చూపిన ఆదరణ ఆయనను ఎంతో సంతోష పరిచాయి. 


కాలక్రమంలో 1979 సం॥ నేను ఐఏఎస్‌ పరీక్షకి ఉత్తీర్ణుణ్ణి కావడం, విజయవాడ 
సబ్‌ కలెక్టరుగా బాధ్యతలు 1981 లో స్వీకరించడం జరిగింది. అక్కడ ఇద్దరకూ 


ఐ.వై.ఆర్‌. కృష్ణారావు, IAS (Retd.) పూర్వపు ప్రధాన కార్యదర్శి, ఆం.ప్ర. 


28 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


కామన్‌ మిత్రుడొకరు పరిచయమైనాడు. ఆయనే “హిందూ” విజయవాడ రిపోర్టర్‌ 
మాధవరావుగారు. (37 సం॥ తరువాత పి.వి.ఆర్‌.కె. గారు పరమపదించినపుడు 
నాలుగురోజుల క్రితం వారి ఇంట్లో మళ్లీ ఆయనను చూశాను. గుర్తు పట్టలేదు. ఆయనే 
వచ్చి నన్ను పలకరించాడు. ఆయన ఇంట్లో మొదటిసారి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌గారిని, 
మేడమ్‌ను కలవడం జరిగింది.) ఆయన ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానాలకు 
ఈఓ గా ఉన్నారు. సాయంకాలం ఒక గంట సేపు మాట్లాడాము. చాల ఎనర్జిటిక్‌గా 
కనిపించాడు. తాను చేస్తున్న కార్యక్రమాలు అన్నమాచార్య పాటలు ఎమ్‌.ఎస్‌. గారి 
చేత పాడించడం... ఇంకా చాలా విషయాలు మాట్లాడారు. కొట్టొచ్చినట్లు ఆయనలోని 
నిగర్వం, కలగలుపుతనం, ఆత్మీయత కనిపించాయి. 

ఆపైన సర్వీస్‌లో చాలాసార్లు కలుసుకున్నా ఎప్పుడూ ఆయన దగ్గర 
పనిచేసే అవకాశం నాకు లభించలేదు. Commissioner, I & P.R. m ఎస్టీ 
రామారావుగారితో నెల్లూరు వచ్చాడు. అక్కడ కలవడం జరిగింది. కాని మా ఆఫీసర్స్‌ 
సర్కిల్స్‌లో ఆయనను గురించి సహజంగానే చర్చ వస్తూ ఉండేది. ఆయన క్రింద 
పని చేసినవారంతా (LA.S కాని, non - LA.S కాని) అది ఒక అదృష్టంగా 
భావిస్తారు. ఎటువంటి టెన్షన్‌ లేకుండా ప్రొడక్టివ్‌గా రిజల్ట్‌ ఓరియంటెడ్‌గా ఆయన శైలి 
ఉంటుందనేవాళ్లు. ఎక్కడ పనిచేసినా నలుగురికి ఉపకారంచేసే విధంగా పనిచేస్తాడు. 
లక్ష్యసాధన కోసం రూల్సు, procedures అద్దు వస్తే పట్టించుకోడు. లక్ష్యసాధనకు 
ప్రాధాన్యాన్ని ఇస్తాడు. ఆయన ఏ సమస్యకైనా పరిష్కారాన్ని వెదుకుతాడు. 
Conflict resolution, consensus building, achievement of goal ఈ 
విషయాలన్నిటిలో ఆయనకాయనే సాటి. 


ఆయన పనిచేసిన ఒక దశాబ్దం తరువాత 1987 లో నేను ఖమ్మం జిల్లా 
కలెక్టర్‌గా వెళ్లాను. నా ముందు పనిచేసిన చాలామంది కలెక్టర్లలో అందరి నోళ్లలో 
నానే ఒకే ఒక వ్యక్తి 0.0.06. 3 ప్రసాద్‌ గారు. ఆయన పనిచేసింది వెంగళరావుగారు 
ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో. వెంగళరావుగారికి ఈయనపైన అపారనమ్మకం. 
ఈయన ఆయన Priorities కి అనుగుణంగా పనిచేశారు. విచిత్రమేమిటంటే 
వెంగళరావుగారి బద్ధవిరోధులకు కూడ పి.వి.ఆర్‌.కె. గారంటే అంతే గౌరవం, ప్రేమ. 
రజాబాలి, మొక్కపాటి వంటి కమ్యూనిస్టులు, వెంగళరావుగారి జిల్లాలో సహజ 
విరోధి చేకూరి కాశయ్యగారు ఈయన విషయంలో మాత్రం ప్రశంసల జల్లులు 
కురిపించేవారు. దీనికి కారణం ఆయన కర్మయోగిలా పనిచేయడమే. ఒక సందర్భంలో 


రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 29 


చేకూరి కాశయ్యగారు చెప్పినట్లు "He is a man without prejudice. That 
is why he is popular." కొన్ని సందర్భాలలో ఆయన వెళ్లిపోతానని సంకేతమిస్తే 
ప్రతిపక్షాల వాళ్లు బ్రతిమలాడుకొని ఉండండని కోరారట. ఇదీ వాళ్లే నాకు ఖమ్మంలో 
చెప్పారు. చాల అరుదైన అంశం. కేవలం ఆయన వల్ల మాత్రమే ఈ Contradic- 
tions manage చెయ్యడం సాధ్యం. 


ఏ ఉద్యోగం చేసినా P.V.R.K. గారి ముందు, తరువాత అన్న విధంగా 
ఆయన కాంట్రిబ్యూషన్‌ ఉంటుంది. చాల ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటాడు. 
అమలుచేస్తాడు. అందరినీ ఒక టీమ్‌గా తనతో తీసుకుపోతాడు. 


ఇటువంటి గొప్ప ఆఫీసరుకు కూడా కొన్ని సందర్భాలలో ఇబ్బందులు 
తప్పలేదు. ఒక సంకుచిత స్వభావి ఐన ముఖ్యమంత్రి “మీరు టిటిడి లో 
బ్రాహ్మణులకు చాల పక్షపాతంగా సహాయం చేశారు. మిమ్నల్ని సస్పెండ్‌ 
చేయాలనుకుంటున్నాను” అన్నారట. ఆయన “అయ్యా వేదపారాయణందారు స్కీమ్‌ 
పెట్టి వేదపారాయణందారులకు రూ. 400/- పారితోషికమిచ్చిన మాట నిజమే. 
అది తమరు తప్పని తలిస్తే - నేను చేయగలిగిందేమీలేదు. మళ్లా నన్ను టిటిడి ఈఓ 
గా వేసినా అది మళ్లీ మళ్లీ చేస్తాను” అని సమాధానం ఇచ్చాడట. కాలక్రమంలో ఆ 
ముఖ్యమంత్రిగారు కూడ ప్రసాద్‌గారి వ్యక్తిత్వం, సమర్థత గుర్తించి ఆదరించారు. 
చెప్పుడు మాటలు విని పక్షపాత ధోరణితో ఉండే లాబీల మాటలు నాయకులు వింటే 
పర్యవసానాలు ఇట్లాగే ఉంటాయి. 


ఇక వారి తరువాత 27 సంవత్సరాలకు నేను టిటిడి ఈఓ గా బాధ్యతలు 
స్వీకరించాను. ఆయన చాల పిన్నవయసులో కలెక్టర్‌ తరువాత ఈఓ గా వెళ్లారు. 
నేను ప్రిన్సిపల్‌ సెక్రటరీ కేడర్‌లో 7 సంవత్సరాలు ఆర్థికశాఖలో పనిచేసిన తరువాత 
టిటిడి ఈఓగా వెళ్లాను. అక్కడా ప్రతివారి నోట పి.వి.ఆర్‌.కె గారి ప్రస్తావన. నేను 
నాదనీరాజనం కార్యక్రమాన్ని ప్రారంభించినపుడు దానికి కళాకారుల ఎంపిక కమిటీ 
ఛైర్మన్‌గా వీరిని ఉండమని కోరాను. చాల నిశితంగా పరిశీలించి జాతీయ గుర్తింపు 
గల Al గ్రేడ్‌ కళాకారులే కార్యక్రమాలు ఇచ్చేటట్టు ఏర్పాటు చేశారు. 


నేను ఈఓ గా వచ్చేటప్పటికే ప్రసాద్‌గారు టిటిడి ధార్మిక పరిషత్‌ ఛైర్మన్‌గా 
ఉన్నారు. నాకు, నాటి టిటిడి ఛైర్మన్‌ ఆదికేశవులునాయుడుగారికి 'ఆనందనిలయం 
అనంతస్వర్థమయం' విషయంలో తీవ్ర అభిప్రాయభేదాలు వచ్చాయి. బంగారమంతా 


30 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


సేకరించిన e తరుణంలో దీనిని అడ్డుకోవడం సమంజసం కాదని ప్రసాద్‌గారు 
భావించారు. మా ఇరువురికి కూడ ఈ అంశంలో కొంత భఖేదాభిప్రాయం ఏర్పడింది. 
నేను మొండిపట్టుతో ముందుకెళ్లాను. నాకు ఈ అంశంపై ప్రసాద్‌గారి అభిప్రాయం 
తెలుసుకాబట్టి వారిని involve చేయలేదు. నా అభ్యర్థన మీద కొందరు రిటైర్డ్‌ ఐఏఎస్‌ 
ఆఫీసర్లు గవర్నర్‌గారిని కలిసి ఆనందనిలయం - అనంతస్వర్థమయానికి వ్యతిరేకంగా 
రిపైజెంటేషన్‌ ఇచ్చారు. ఆదికేశవుల నాయుడు ఇది ప్రసాద్‌గారు చేయించారని 
భావించి, పట్టుపట్టి ధర్మప్రచార పరిషత్‌ ఛైర్మన్‌గా వారిని తొలగించారు. ఉన్న 
సమయంలో ప్రసాద్‌గారు చేసిన కార్యక్రమాలు అమోఘం. ధర్మాచార్య పరిషత్‌ పేరిట 
మొట్టమొదటిసారిగా అందరు పీఠాధిపతులను తిరుమలలో హిందూధర్మ పరిరక్షణ 
కొరకు ఒక వేదికపైకి తెచ్చారు. ఇటువంటి ప్రయోగం ప్రసాద్‌గారికి ఒక్కరికే సాధ్యం. 
రెండవ ధర్మాచార్య పరిషత్‌ సన్నాహాలు చేసినప్పుడు ఆదికేశవులు నాయుడు గారు 
ఇది ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రేరితచర్యగా హైకమాండ్‌కు ఆరోపించి, ఆపించాడు. 


ఆపైన వారు దేవాదాయ ధర్మాదాయశాఖ క్రింద హిందూ ధర్మ ప్రచార 
ట్రస్టు ఛైర్మన్‌గా నియమితులైనారు. నేను రిటైర్‌ అయిన తరువాత సమరసత సంస్థ 
working president గా నియమితుణ్ణి అయినాను. గత రెండు సంవత్సరాలు 
హిందూధర్మ పరిరక్షణ, వ్యాప్తి అంశాలపై మేమిరువురం కలసి పనిచేశాం. ఆయన 
speed, dynamism ఎప్పుడూ అందుకోలేమని అనిపిస్తుంది. చాల చురుకుగా 
చివరిక్షణం దాకా పనిచేస్తూనే ఉన్నాడు. 


ఆయన ఒక కర్మయోగి, భక్తియోగి కూడ. శ్రీవేంకటేశ్వరునిపై అపారమైన 
భక్తి విశ్వాసం గల వ్యక్తి. అనన్యసామాన్యుడు. సమాజహితం ఎల్లవేళల కోరేవాడు. 
పాటుపడేవాడు. వారు ఎంత కాలం ఎక్కువ జీవిస్తే సమాజానికి అంత ఉపయోగం. 
ఎందుకంటే విశ్రాంతి వారి డిక్షనరీలో లేని పదం. 


కాని ఇంకొక కోణంలో, పనిచేస్తూ సునాయాసంగా ఈ జీవనయాత్రను 
చాలించాడు. అట్లాంటి అదృష్టం అందరికీ రాదు. వారి ఆత్మకు శాంతి కలగాలి. 
శ్రీవేంకటేశ్వరుని సాయుజ్యం వారు పొంది ఉంటారు. 


kk KE 


రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 31 


Angapradakshina, his favourite service 


I find it difficult to put into words my feelings after the sudden 
and untimely demise of Sri P.V.R.K. I know him for quite a long 
time and I worked with him also. When I was Sub Collector at 
Chandragiri in 1978-79, he was the Executive Officer, TTD, with 
an already legendary reputation as an efficient officer on account 
of his work as Collector, Khammam and earlier as P.S. to Chief 
Minister. He was always very affectionate and helpful to junior 
officers. 


Later I had the privilege of working with him in Excise 
Department. When he was the Commissioner of Excise, I was 
Additional Commissioner, Enforcement, directly reporting to 
him. During that time the then Chief Minister Sri N.T. Rama 
Rao, wanted to break the stranglehold of big contractors over 
the Excise Department and wanted a policy, whereby individual 
shops or small groups of shops can be auctioned, so that even 
small players can get into the picture. Sri P.V.R.K. Prasad as Excise 


APVN Sarma, IAS (Retd), Advisor to Governor, AP & TS 


32 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


Commissioner was tasked with framing ofthe policy. Thisis where 
I noticed his highly reputed man management skills at first hand. 
He had a meeting with four or five of us, discussed, threadbare all 
the implications and a draft policy was prepared for auctioning 
individual shops/small groups of shops. However, this was not 
the end of drafting the policy. He called for a comprehensive 
meeting with a large number of excise officials i.e. Joint Excise 
Commissioners, Superintendents, Assistant Superintendents, 
Circle Inspectors, and even Sub-Inspectors of Excise. In a day-long 
meeting, he had asked their inputs for drafting a policy, without 
revealing that he already had a draft policy ready. At the end of 
the meeting, they arrived at more or less the same policy. In the 
whole process, he gave a feeling to the officials in the department 
that they contributed to the policy and it was their policy. Hence, 
there was ownership by the entire department and no one felt it 
was imposed on them. 


Much later, when I joined as Executive Officer, TTD in 2005, 
P.V.R.K. was the man to go to on any issue for his deep knowledge 
of The Temple and his administrative acumen. He was appointed 
as Advisor at that time and continued as a guiding light for many 
successive Executive Officers. His devotion to Lord Venkateswara 
was very deep and very palpable. At the slightest opportunity he 
would perform an Anga Pradakshina. Many of us younger than him 
find it difficult to do Anga Pradakshina. At his age, he was quite 
agile and quick in this. He was totally dedicated to The Lord of 
the Seven Hills. 


His sudden loss is a great blow to all the younger officers and 
to the public at large. It is perhaps once in a generation that an 
officer of that stature in efficiency and integrity comes into our 
midst. I join the prayers of all friends in wishing Godspeed in his 
journey into the beyond. 


* KK 


రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 33 


ఎక్కడికి కబురు చేయను? 


92. 2.6.8. గారి గురించి రాయాలంటే, ఒక ప్రక్క కన్నీళ్లు, ఇంకో ప్రక్క ముప్ఫై 
అయిదేళ్ల జ్ఞాపకాలు. ఇలాంటి సందర్భాల్లో మన జ్ఞాపకాల పొరల్లోకి తొంగి 
చూస్తాం. ఆ మహానుభావుడ్ని మొదటిసారిగా ఎప్పుడు కలుసుకున్నాం - అని నెమరు 
వేసుకుంటాం. కానీ, ఎంత తలబాదుకున్నా నాకు ఆయన్ని మొదటిసారి కలిసిన 
సందర్భం గుర్తుకి రావటం లేదు. అయితే మొదటిసారి కలిసినప్పుడు కూడా ఆయన 
“ఇదిగో సుబ్బారావు” తోనే సంభాషణ మొదలుపెట్టి వుంటారు. ఆయనలో వుండే 
కలుపుగోలుతనం, ఆప్యాయత, అభిమానం అలాంటివి. 


సర్వీసులో ఆయన నాకన్నా ఆరేళ్లు సీనియర్‌. నేను 1973 లో ఐఏఎస్‌ టైనింగ్‌ 
పూర్తి చేసుకుని ప్రొబేషనర్‌గా సర్వీసులో చేరేనాటికే ఆయనకి చాలా మంచిపేరు 
వుంది. 1971-73 కాలంలో ముఖ్యమంత్రి పి.వి. నరసింహారావుకి ప్రైవేట్‌ సెక్రటరీగా 
పనిచేస్తున్నప్పుడే - ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఐఏఎస్‌ అధికారులు రాజకీయ 
నాయకులకి ఎలాంటి సలహా, సహకారం అందించాలీ అన్న విషయంలో ప్రసాద్‌ 
ఆదర్శంగా వుండేవారు. 


kkk 


డా. దువ్వూరి సుబ్బారావు, రిజర్వుబ్యాంకు గవర్నరు (2008-13) 


34 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


వెంగళరావు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు 1970 దశకం మధ్యలో ఆయన 
సొంత జిల్లా అయిన ఖమ్మంకి ప్రసాద్‌ కలెక్టరుగా పనిచేశారు. అదేమంత గొప్ప 
అదృష్టం అనుకోవడానికి వీల్లేదు. సి.ఎం.గారి సొంత జిల్లా కాబట్టి తమ విలువల 
విషయంలో రాజీ పదకుండా, ముఖ్యమంత్రికి చీకాకు తెప్పించకుండా ఎంతో 
చాకచక్యంతో పని చేయాల్సిన పోస్టు ఇది. ఖమ్మం జిల్లాకి వెంగళరావుగారు - 
పి.వి. నరసింహారావు దగ్గర పనిచేసిన ప్రసాద్‌ని ఎంచుకోవటాన్ని బట్టి ప్రసాద్‌ 
సామర్థ్యం, చాకచక్యం, నిజాయితీలని అంచనా వేయవచ్చు. 


నేను కూడా 1970 దశకం ద్వితీయార్ధంలో ఖమ్మం కలెక్టరుగా వెళ్లాను. 
అప్పుడు ముఖ్యమంత్రి డాక్టర్‌ చెన్నారెడ్డి. అప్పటికే ప్రసాద్‌గారి పేరు జిల్లాలో మారు 
మోగిపోతోంది. అక్కడ ఆయన చేసిన ప్రతి సేవ ఒక శాశ్వత ముద్ర వేసుకుంది. 
జిల్లాలో ఎవర్ని కదిపినా - ప్రతి వ్యక్తీ ప్రసాద్‌ గురించి ఏదో ఒక విజయగాథ చెప్పేవాళ్లే, 
అందులో తాను ఎలా ప్రయోజనం పొందిందీ చెప్పి ఉప్పొంగి పోయేవాళ్లే. నేను 
భయపడ్డాను - పనితీరు విషయంలోగానీ, ఫలితాల విషయంలోగానీ ప్రసాద్‌గారి 
స్థాయికి నేను సరితూగుతానా? 


xxx 


ఎన్‌.టి. రామారావు ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వమే ఆరోగ్యకరమైన సారా 
అమ్మాలని 'వారుణివాహిని” అనే పథకం ప్రవేశపెట్టారు. రామారావుగారికి - “లేడికి 
లేచిందే వేళ” అన్నట్లుగా - ఆలోచన వచ్చిన వెంటనే అమలుకావాలి. అందుకే ప్రతి 
జిల్లాలో ఒక సారా బాట్లింగ్‌ ప్లాంట్‌ పెట్టి, 'వారుణివాహిని” కింద ఆరోగ్యకరమైన 
సారాని తయారుచేసి, ప్యాకెట్లలో నింపేయాలి. “ఇదంతా ఎనిమిది మాసాల్లో 
పూర్తికావాలి బ్రదర్‌” అంటూ నన్ను ఈ పథకానికి స్పెషల్‌ ఆఫీసర్‌గా నియమించారు. 


రాష్ట్రంలో 250 మంది ఐఏఎస్‌లు వుండగా నేనే దొరికానా ఈయనకి? ఎంతో 
కష్టపడి చదివి ఇండియన్‌ DEVAS సర్వీస్‌కి వచ్చింది సారా బాట్లింగ్‌ ప్లాంట్లు 
పెట్టడానికా? పైగా ఎనిమిది నెలల్లో ప్రతి జిల్లాలో స్థలం సేకరించి, బాట్లింగ్‌ ప్లాంట్‌ 
పెట్టాలిట! గవర్నమెంట్‌లో ఎన్ని రూల్సుంటాయి? ఇవన్నీ తుంగలో తొక్కేసి బాట్లింగ్‌ 
ప్లాంట్లు ఎనిమిది నెలల్లో ఎవడన్నా పెట్టగలడా? అయినా సారా వాసన తెలీని నాకీ 
సారాబాట్లింగ్‌ గోలేమిటి? ఇంకెవరికన్నా అప్పగించవచ్చుకదా! ....నాలో నీరసం 
వచ్చేసింది. నిస్పృహ ఆవరించింది. 


రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 35 


సరిగ్గా అదే సమయంలో ఒక అద్భుతం జరిగింది. పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ని 
ఎక్సైజు కమీషనర్‌గా నియమించారు. ఆయన అంతకుముందు టిటిడిలో దేవుడి సేవ 
చేసి వచ్చినవాడు. ఆయనకీ ఈ సారా అమ్మకాలు, వాసనలు కొత్తే. కాని, కమీషనర్‌గా 
ఆయన నాక్కూడా బాస్‌. ఆయన నా నిరాశ, నిస్పృహ చూశారు. “సుబ్బారావు, ఏం వర్రీ 
కాకు. చేయగలిగింది చేద్దాం. అక్కడ లడ్డూలు అమ్మాను, ఇక్కడ సారా అమ్ముతాను. 
ఆ పని చేసి, ఇక్కడ ఈ పని ఏమిటి? - అని నేను అనుకోవటం లేదు. నువ్వూ ఏమీ 
అనుకోకు. ఉద్యోగధర్మం పాటిద్దాం” అన్నారు ప్రసాద్‌. అక్కడ్నుంచీ ఆయన ఎనిమిది 
మాసాల్లో బాట్లింగ్‌ ప్లాంట్లు ఏర్పాటుకి అద్భుతమైన వ్యూహరచన చేశారు. నేను 
ఊహించనంత సులువుగా aPoen కార్యరూపం దాల్చేలా చేశారు. సలహా, సహాయం 
— అంతా ఆయనిది. చివరికి క్రెడిట్‌ మాత్రం నాకే ఇచ్చారు. 


బాట్లింగ్‌ ప్లాంట్లు అర్జంటుగా తయారుకావాలి కాబట్టి భూసేకరణ విషయంలో 
ప్రభుత్వం నియమనిబంధనలు సడలించి నాకు కొన్ని అధికారాలు ఇచ్చింది. అలా 
నెల్లూరు జిల్లాలో నేను ఏర్పాటుచేసిన బాట్లింగ్‌ పాంటు మీద ఒక రాజకీయ నాయకుడు 
ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాడు - “పనికిరాని చెత్తభూమికి భారీఎత్తున మూల్యం 
చెల్లించారు”. జిల్లా కలెక్టరు విచారించి, ఈ ఆరోపణ “అవాస్తవం” అని తేల్చారు. కాని, 
ముఖ్యమంత్రి ఎన్‌.టి. రామారావు ఒక సి.ఐ.డి. విచారణకి ఆదేశించారు. నాకు రక్తం 
మరిగిపోయింది. 


అసలు చేసేదే ఒక చెత్తపని. దానికి పైగా యుద్ధ ప్రాతిపదికన చేయడం ఒకటి. 
ఇంతా చేసి చేస్తే, ఎవడో ఒక పనికిమాలిన ఆరోపణ చేయటం, దానిమీద సిఎం గారే 
స్వయంగా సిఐడి విచారణ ఆదేశించటమా? 


...నేను ప్రసాద్‌గారికి ఫోన్‌ చేసి చెప్పేశాను - “సర్‌, ఈ ఉద్యోగం నేను 
చేయలేను. ఏమిటిదీ, ఎనిమిది నెలల్లో సారా ఉత్పత్తి మొదలై పోవాలి. మధ్యలో సిఐడి 
ఎంక్వయిరీలా?...” 


“సుబ్బారావ్‌. అక్కదే వుండు వస్తున్నా...” అన్నారు. పదినిమిషాల్లో వచ్చారు. 
నన్ను వెంట బెట్టుకొని సిఎం దగ్గరకి తీసుకెళ్లారు. ఆయనేదో మీటింగ్‌లో వుంటే 
మధ్యలోనే “అర్జంటుగా కలవాలి” అంటూ కబురు చేశారు. సిఎం రాగానే - “సర్‌, 
మాకు మీరు ఒక బృహత్కార్యం అప్పగించారు. ఇది ఎనిమిది మాసాల్లో అయ్యేదికాదు. 
అయినా కష్టపడి చేస్తున్నాం. మీకు నమ్మకముంటే చేయించుకోండి. ఒకవెళ నమ్మకం 


36 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


చాలకపోయినా, ప్రాజెక్టు పూర్తయ్యాక సిఐడి, సిబిఐ విచారణలు ఏవి కావాలంటే 
అవి చేయించుకోండి. అంతే గానీ, ఇలా ప్రాజెక్టు అమలు జరుగుతుండగా మీరు 
ఎంక్వైయరీలు చేయించేట్లయితే పని ముందుకు సాగదు. తరువాత మీ ఇష్టం....” అని 
సిఎంకి మొహం మీద చెప్పేశారు. “పద సుబ్బారావ్‌” అన్నారు. బైటకొచ్చేశాం. 


ముఖ్యమంత్రి ఆ విచారణ ఆపేశారు. మళ్లీ ఇంకో విచారణ ఏదీ చేయిస్తానని 
కూడ అనలేదు. అంత నిష్కర్షగా ముఖ్యమంత్రి మొహంమీద చెప్పాలంటే ఎంత 
నిజాయితీ, ధైర్యం వుండాలి? 


బాట్లింగ్‌ ప్లాంట్లు నిర్ణీత సమయానికే పూర్తయిపోయాయి. అదంతా మా 
సామర్థ్యం అని నేను అనుకున్నాను, “కాదు, అంతా పైవాడి అనుగ్రహం” అని ప్రసాద్‌ 
అనుకున్నారు! ఏది నిజం? 


xxx 


ఆ రోజుల్లో ఇద్దరం కలిసి జిల్లాలు తిరిగే వాళ్లం. కారులో వెళ్తున్నప్పుడు 
ప్రసాద్‌గారు తన తిరుమల అనుభవాలు చెప్పేవారు. అంటే ఆయన పుస్తకం (నాహం 
కర్తా, హరిఃకర్తా) రాయకముందే ఆ కథలన్నీ విన్నాను. నేను నాస్తికుణ్ణి కాదు. కాని 
నా దైవభక్తి అంతా అవసరాన్ని బట్టి పైకి ఉబికి వచ్చేది. ప్రసాద్‌గారికి మాత్రం “భక్తి” 
అనేది ఒక విశ్వాసాన్ని అంటిపెట్టుకుని వుందే విషయం. నన్ను కూడా తన దారిలోకి 
మళ్లించాలనుకునేవారు ప్రసాద్‌. 

ఒకసారి టూర్‌ నుంచి వస్తుంటే, “సుబ్బారావ్‌, రేపు రామకృష్ణమఠంలో స్వామి 
చిన్మయానంద ప్రవచనం వుంది. రావయ్యా” అన్నారు. “సరే” అన్నాను. మర్నాడు 
మళ్లీ ఆ కార్యక్రమానికి ఓ అరగంట ముందు ఫోన్‌ చేశారు. “ఏమయ్యా వస్తున్నావా? 
..సరే, సరే నీ వీలునిబట్టి చూడు” అన్నాడు. నా మౌనంలోనే ఆయనకి జవాబు 
వచ్చేసినట్లుంది. 

నా భార్య ఊర్మిళ 1990 దశకం ద్వితీయార్ధంలో చెన్నారెడ్డి మానవ వనరుల 
శిక్షణాసంస్థలో ప్రసాద్‌గారు డైరక్టర్‌ జనరల్‌గా వుండగా, అడిషనల్‌ డి.జి.గా పని 
చేస్తుండేది. అప్పుడు చాలా తరచుగా ప్రసాద్‌గారి విజయగాథలు చెప్తుండేది. 


kkk 


నేను ఫైనాన్స్‌ సెక్రటరీగా వుండగా ప్రసాద్‌గారు ఉన్నత విద్యాశాఖ 
ముఖ్యకార్యదర్శి. ప్రతి శాఖ కార్యదర్శివచ్చి, తమ పథకాలకి నిధులు కావాలని 


రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 37 


అడుగుతుండేవారు. చాలా ప్రతిపాదనల్లో డొల్లతనం ఎక్కువ. తిరస్కరించేవాణ్ణి. కాని, 
ప్రసాద్‌గారు ఏ ప్రతిపాదన తెచ్చినా, దాన్ని ముఖ్యమంత్రి సయితం తిరస్కరించలేనంత 
అర్ధవంతంగా, నిర్మాణాత్మకంగా వుండేవి. 


అందుకు కారణం - ఆయన రూపొందించిన ప్రతి ప్రతిపాదనలో రాష్ట్ర Ode DS 
ప్రయోజనాలు వుండేవి. ఆయన మనసు పెట్టి తయారు చేసిన దాఖలాలు వుండేవి. 


xxx 
ఢిల్లీలో ప్రధానమంత్రి కార్యాలయంలో ఆయన పని చేసేటప్పుడు రాష్ట్రంలోని 
మా ఐఏఎస్‌ మిత్రులందరికీ ఆయన ఒక mE ఫాదర్‌” లా కనబడేవారు. 
“ఏ సమస్యవచ్చినా ప్రసాద్‌ వున్నారు కదా” అనుకునేవాళ్లం. 
మాకు మానసికంగా ఎంత ధైర్యం ఇచ్చారు! ఎంత వెన్నుదన్నుగా నిలిచేవారు! 


నేను 2008-13 కాలంలో రిజర్వుబ్యాంకు గవర్నరుగా పని చేశాను. 
పదవీ విరమణ చేసి వచ్చేశాక ఎక్కడో కలిశాం. “సుబ్బారావ్‌, నీ అనుభవాలతో 
రిజర్వుబ్యాంకు మీద ఓ పుస్తకం రాయవయ్యా. రిజర్వుబ్యాంకు పుట్టుపూర్వోత్తరాలు, 
దాని తత్త్వం లోతులు - ఇవేవీ వద్దు. పొగడ్తలు, అగడ్తలు ఎలా వుంటాయో నీ 
అనుభవాలతో జోడించి చెప్పు. అధిగమించగలిగితే ఏమవుతుందీ, లేకపోతే 
ఏమవుతుంది చెప్పు. నీ రిజర్వుబ్యాంకు గురించి చదవాలనిపించే అనుభవాలే రాయి. 
కథల్లా రాయి...” అని సలహా ఇచ్చారు. ప్రోత్సహించారు. 


అప్పటికే ఆయన రాసిన “అసలేం జరిగిందంటే...” పాలనానుభవాల పుస్తకం 
చాలా పాఠకాదరణ పొందింది. ...చివరికి ఆయన మాట విని 2016 లో ‘Who 
moved my interest rate?' రాశాను. దాన్నే ఇటీవల వల్లీశ్వర్‌, ఇతర మిత్రుల 
సహాయంతో తెలుగులో “రిజర్వుబ్యాంకు రాతిగోడల వెనకాలి అని అనువదింపచేశాను. 
ప్రసాద్‌గారు చదివి మెచ్చుకున్నారు. ఈ సెప్టెంబరులో జరిగే ఈ పుస్తకావిష్కరణకి 
ప్రధానవక్తగా పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌గారే వుండాలని కోరాను. 


“సుబ్బారావ్‌, నీ పుస్తకానికి నేను రాకుండా వుంటానా, తేది నిర్ణయం కాగానే 
కబురు చెయ్యి. ఎక్కడున్నా వచ్చేస్తాను” అన్నారు. 


* KK 


38 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


An extraordinary innovator, 
a remarkable institution builder and 
a complete human being 


Si PVRK Prasad leaves behind him a huge void that is impossible 
to fill. He has left such an indelible footprint on the sands of time 
and has provided such a fund of inspiration to me and to hundreds 
of my colleagues who have worked with him or possibly have even 
had an occasional interaction with him that there is a deep sense of 
loss. To me, it has filled me with an inexpressible sense of profound 
sadness. He was my mentor, a guiding post throughout my career 
and an embodiment of all the quintessential administrative 
leadership qualities I greatly value. 


It has been along and ennobling association with Prasad garu 
spanning almost four decades-from the firstvisitto Tirupathiin 1981 
as a Sub-Collector till June 2017 when I had the unique privilege of 


Dr. I. V. SUBBA RAO, IAS (Retd) 
Secretary to the Vice - President of India 


రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 39 


working with him on a Review Committee of Government of India. 
When I assumed charge as Secretary to Vice President on the 17" 
of August and was planning the trip to Hyderabad with the Hon'ble 
Vice President, I was eagerly looking forward to his affectionate 
blessings he had been continually showering upon me all these 
years. It was not to be. As I was preparing to leave for Hyderabad 
on the 20" of August, I woke up to the unbearably saddening news 
that PVRK is no more with us in flesh and blood. After my official 
engagements that morning, I went to his house that I had visited 
many a time before and felt the palpable difference. It was hard to 
reconcile to the fact that the person who radiated so much of joy, 
wisdom and spiritual bliss is no longer there. 


One is left with no option to look back with the satisfaction 
that we have had the privilege of knowing such a noble person and 
the pleasure of receiving his affectionate advice when we needed 
it most. I never worked with him directly but have always been an 
ardent admirer of his incredible achievements. 


As a latter day successor to the post of Executive Officer of 
Tirumala Tirupathi Devasthanams (TTD), I was astonished at the 
range offar reaching innovations he brought about in the tradition- 
bound temple administration- from the conception of the queue 
complex to Annadanam to the Dharma Prachara Parishat. His 
visionary but pragmatic approach had transformed the way TTD 
was governed. 'This motivated me to think outside the box when 
I took over the management of the temple two decades later and 
think of more and different ways to serve the pilgrims. He was 
always generous with appreciation and gave me the courage to go 
ahead with sometimes very challenging tasks. 


I was fortunate to receive his invaluable guidance when I was 
drafting the new statutes for reforming the temple administration 
in the state as Principal Secretary, Endowments. I recall with great 
nostalgia many wonderful meetings with him, both formal and 


40 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


informal, in which I benefitted from his thoughts and priceless 
words of wisdom. He was essentially a creative genius who had the 
ability to transform any institution he worked for. His dynamism 
as Collector, Khammam was a part of common administrative 
folklore I had grown up with when I was Project officer at 
Palwancha in that district. His extraordinary tenure as Chairman, 
Vishakhapatnam Port Trust made me wonder in awe how a person 
can transfigure a job to a new level. His cool, unfazed handling of 
tricky situations in the Prime Minister's office and the astuteness 
with he dealt with the most sensitive issues like the Ayodhya Crisis, 
were truly inspirational. He was a role model for me in many ways. 
I wished to emulate him in the ability to transform the ordinary 
into something extraordinary. 


I saw how he built institutions and transformed sleepy 
institutions like, for instance, the State HRD Institute into a place 
of ceaseless, purposeful activity. An arid land of dull inactivity 
sprung to life and not only did a beautiful campus take shape but 
also became a bustling, lively hub of exciting events. The Chief 
Minister and other Ministers made this not only a springboard 
for professional development of officers and staff but also a 
convening place for policy making. Different departments started 
collaborating and using the institute to discuss and debate crucial 
policy issues. The decisions arrived at were later converted into 
government orders. It was a process that PVRK Prasad garu 
catalysed much like a maestro conducts a symphony. 


If his administrative acumen and pragmatic genius enabled 
him to transform many institutions, his deep commitment to 
societal transformation was evident in his recent efforts to revitalize 
temples as centres of community development. When I met him 
a few months back, he mentioned how he was engaged in a large 
scale effort to energize local communities through devotional 
programmes and temple construction. 


రాజర్షి పి.వి.ఆర్‌ 3. ప్రసాద్‌ 41 


He was a great communicator and could enthral an audience 
with his light hearted narration of interesting events. His books on 
his experiences as Executive Officer of TTD and other positions he 
held are really un-put-down-able. 


He was indeed a complete human being, if ever there is one. 
He was a pragmatist who did exceedingly well as an administrator. 
He was a deeply spiritual person who could spend hours in worship 
and engage in a dialogue with the heads of religious organizations. 
Deep down, he was a warm human being who effortlessly related 
to everyone he met. 


I and my wife often fondly recall the affection with which 
he greeted us when we dropped by at his house in Tirupathi in 
1981. The memories of that memorable day remain etched in our 
consciousness. His unassuming demeanour was most remarkable. 
I was fortunate to know PVRK Prasad garu even before I joined 
IAS through my father, DrI Panduranga Rao. My father had written 
five books on different religious themes in 1977 and they were 
published by EMESCO publishing house. In a chance conversation 
with PVRK Prasad garu at Balaji Bhavan in Hyderabad, my father 
expatiated on the themes and PVRK Prasad garu immediately 
decided to republish these books on behalf of TTD. My father used 
to recount with tremendous admiration, the receptive and pro- 
active approach of PVRK Prasad garu. 


I shall be missing him sorely and shall only take solace in the 
Upanishadic injunction: "Krato smara, Kritham smara"and reflect 
upon the incredible achievements of an extraordinary personality 
who provided me immense guidance, support and inspiration. 


* KK 


42 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ గారు చిరస్మరణీయులు 


వారు పరిపాలనాదక్షులు. ప్రభుత్వ కార్యక్రమాలలో ఏ బాధ్యత వారు నిర్వహించినా 
సమర్థంగా చేస్తూ, ఆ శాఖ పనితీరును, ప్రభుత్వ ఖ్యాతినీ ఇనుమడింపచేసినవారు. 
దానితోపాటు ప్రజలకు మంచి జరిగేటట్లుగా తీర్చిదిద్దారు. అద్భుతమైన ఫలితాలను 
సాధించారు. వారి సహృదయత వారి సిబ్బందిని ఆకట్టుకొంది. ప్రజల మన్ననలను 
అపారంగా అందుకొన్నారు. వారు, కుటుంబం సత్‌సంప్రదాయాలను పాటిస్తూ 
అందరిచే గౌరవింపబడ్డారు. వ్యక్తిగత జీవితంలో నిష్టాగరిష్టులై, నియమబద్దులై, 
నిరాడంబరులై ఉంటూనే పరిపాలనలో అత్యాధునిక మార్పులు తెచ్చినవారు. తాము 
చేపట్టిన మంచి పనులు చేసినప్పుడు అడ్డంకులను అధిగమించి, అపనిందలను 
ఎదుర్కొన్నవారు. ఎంతోమంది యువ అధికారులకు ఆదర్శపాలనలో తర్చీదుకై 
యంసిఆర్‌హెచ్‌ఆర్‌డిలో కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. మహాపీఠాధిపతులు, 
రాజకీయ నాయకులు, మేధావులు వారి సలహాలను మెచ్చుకున్నారు. 


ప్రసాద్‌గారితో గత ఐదు దశాబ్దాలుగా పరిచయం పండించుకోవడం నాకొక 
మరువలేని అనుభవం. ఆ జ్ఞాపకాలను మననం చేసుకుంటాను. వారు ఏలూరులో 
ERL వచ్చినప్పుడు నేను కృష్ణాజిల్లా యస్‌.పి.గా చేరాను. నా సహపాఠి 
శ్రీ కె. సుబ్రహ్మణ్యం గారు అక్కడి జిల్లా కలెక్టర్‌. 1970 లో టి.పి.యస్‌. ఆందోళన 


డా. ఆర్‌. ప్రభాకర్‌ రావు, ఐ.పి.యస్‌. (రిటైర్డ్‌) 


రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 43 


ఉధృతంగా జరుగుతున్నప్పుడు హైదరాబాద్‌ నగరం శాంతిభద్రతల డిప్యూటి 
కమీషనర్‌గా వచ్చాను. ఆందోళన అదుపులోకొచ్చి ఎన్నికలు శాంతియుతంగా 
1972 లో జరిగాయి. అప్పుడు ప్రసాద్‌గారు ముఖ్యమంత్రి పి.వి. నరసింహారావుగారి 
కార్యాలయంలో కార్యదర్శి. పరిస్థితులు తెలియజేయడానికి తరచు వారిని కలిసేవాణ్ణి. 
నేను పూర్వం కరీంనగర్‌ జిల్లా యస్‌.పి.గా (1964-65) ఉన్నాను. కాబట్టి పి.వి. 
నరసింహారావుగారితో కొద్దిపాటి పరిచయం ఉండింది. 


కాంగ్రెస్‌కు అతి పెద్ద మెజారిటీ వచ్చింది. నేను విజయనగరం /శ్రీకాకుళంకు 
నక్సలైటు ప్రాంతాలకు బదిలీ చేయబడ్డాను. జై ఆంధ్ర ఆందోళన ఆ ప్రాంతంలో 
చాలా ఉధృతంగా నడుస్తున్న సమయంలో ప్రసాద్‌గారు అప్పుడప్పుడు పరిస్థితులు 
గమనించడానికి కొందరు నాయకులతో కలవడానికి వచ్చారు. నేను తరువాత 
గుంటూరు జిల్లా యస్‌ .పి.గాను, ఏలూరు డి.ఐ.జి గాను పనిచేసిన కాలంలో తరచు 
ముఖ్యమంత్రి వెంగళరావు గారు పర్యటించేవారు. ఎమర్జెన్సీ విధింపు, నక్సలైటు 
దాడులు జరిగాయి. 1977 లో నేను ఎపిఎస్‌ఆర్‌టిసి వైస్‌ చైర్మన్‌ అండ్‌ యండిగా 
చేరాను. పరిపాలనలో మార్పులు, బస్సుల జాతీయం, కొత్త బస్సు స్టేషన్లు నిర్మాణం 
గురించి చాలాసార్లు ముఖ్యమంత్రిగారి వద్దకు వెళ్లాం. చైర్మన్‌ శ్రీ నరసింగరావు, మంత్రి 
శ్రీ చొక్కారావు - వెంగళరావుగారికి ఆప్తులు. అప్పుడు శ్రీ సంజయ్‌ గాంధీ పర్యటన 
ఖమ్మం జిల్లా గిరిజన ప్రాంతాలలో జరిగింది. దానిపై తరువాత న్యాయవిచారణ 
జరిగింది. సింగరేణి కంపెనీ చైర్మన్‌ శ్రీ .058. రామన్‌, శ్రీ ప్రసాద్‌, నేను మరికొంత 
మంది అధికారులు దోషులుగా విమన్‌లాల్‌ కమీషన్‌ విచారణ ఎదుర్కొన్నాం. 
(ఇంకా రెండు న్యాయవిచారణలు కూడా ఎదుర్కొనే పరిస్థితి నాకు కలిగింది). 
నేను గుంటూరులో ఉన్నప్పుడు అక్కడి 0.8.0. కంపెనీ అధికారులు, శ్రీ ప్రసాద్‌ 
గారు ధైర్యంగా వ్యవహరించి వారికి భద్రాచలం పేపర్‌ బోర్డు ఫ్యాక్టరీ నిర్మాణానికై 
భూమి ఎలా అంద చేశారో చెప్తూ ఉండేవారు. మళ్లీ 1977లో దివి తాలూకా ఉప్పెన 
ఉపద్రవంలో నేను ఎపియస్‌ ఆర్టీసి నుంచి సహాయచర్యలు, రవాణా ఏర్పాటు 
చేస్తుండగా, ప్రసాద్‌గారు వారికి తాగు నీటిసరఫరా ఏర్పాట్లు త్వరితగతిని చేశారు. 

నేను మళ్ళీ విశాఖపట్నంలో God గాను భారత ప్రభుత్వ రవాణాశాఖలో 
ఉద్యోగం నిర్వహించి 1982లో తిరిగి హైదరాబాదుకు వచ్చాను. అప్పటికి ప్రసాద్‌గారు 
టిటిడి ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా చేపట్టిన విధానాలు ఎంతో ప్రశంసింపబడ్డాయి. 
వివరాలకు వెళ్ళకుండా ఒకేమాట. ప్రఖ్యాత పత్రికా సంపాదకులు శ్రీ ఎయస్‌ రామన్‌ - 


44 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


ప్రసాద్‌గారి కృషిని పొగుడుతూ “Ilustrated Weekly of India" లో వ్రాశారు. 
ప్రసాద్‌ గారు ఎక్కడ ఏ ఉద్యోగంలో పనిచేసినా, రిటైర్‌ అయినా, వెంకటేశ్వరస్వామి 
సేవ బహుముఖంగా చేస్తూనే కడపటి రోజు వరకు తరించారు. అందరు భక్తుల 
మనసులలో చెరగని ముద్ర వేశారు. 


మళ్ళీ 1991లో ఎన్నికలప్పుడు డిజిపిగాను, 1992లో పదవీ విరమణ అయ్యాక 
తిరుపతి కాంగ్రెస్‌ మహాసభలలో ప్రధానమంత్రి క్యాంప్‌ ఆఫీస్‌లో పనిచేసినప్పుడు 
వారిని కలుసుకున్నాను. 1992-1994లో ఢిల్లీలో నేను ఆంధ్రప్రదేశ్‌ కమీషనర్‌గా 
ఆంధ్రాభవన్‌లో ఉండగా ఎన్నో ఉత్కంఠభరితమైన సన్నివేశాలలో ప్రధానమంత్రిగారి 
సిబ్బందితో కలవడం జరిగేది. ముఖ్యంగా హర్షద్‌ మెహతా కుట్ర, రామజన్మభూమి 
వివాదం సమయంలో -శ్రీ ప్రసాద్‌గారు పెద్దలందరిని సమన్వయ పరచడం చూసాను. 
పెద్దఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఆంధ్రభవన్‌లో ప్రోత్సహించారు. మళ్లీ 
1995-96 లో కొన్ని సందర్భాలలో ప్రధానమంత్రి ఆఫీసునుండి నుండి పిలుపు 
రావడం జరిగింది. ఆ బాధ్యతలను నిర్వహించడంలో శ్రీప్రసాద్‌ గారి సహకారం 
నిండుగా ఉండింది. 


భారతదేశంలోని వివిధ సిద్దాంతాల పీఠాధిపతులను, మహాగురువులను 
మేధావులను ఆహ్వానించి నిర్వహించిన సభలు ఎంతో వైభవంగా జరిగాయి. ప్రజల 
మనస్సులలో భారతదేశ సంప్రదాయాలకూ సంస్కృతికీ గౌరవ భావం కలుగ చేశాయి. 
ఆ సభలకు నాకు పిలుపు అందడం గొప్ప అవకాశం. వారు అన్నమాచార్య కీర్తనల 
ప్రచారానికి ఎన్నో కార్యక్రమాలు రూపొందించారు. ఆ సందర్భంలో శాస్త్రీయ సంగీత 
ప్రపంచంలోని ప్రఖ్యాత మహావిద్వాంసులందరినీ గౌరవించారు. అందులో భాగంగా 
1081లో దక్షిణ భారతంలోని నాలుగు రాష్ట్రాలనుండి ఎనిమిది మంది గాయనీ 
గాయకులకు శిక్షణ శిబిరం మూడు నెలలపాటు ఏర్పాటు చేశారు. 


కళాప్రపూర్ణ డా. మంచాళ జగన్నాధరావుగారి ఇంట్లోనే ఏర్పాటు చేశారు. 
అందులో నా శ్రీమతి వేదవతి ఎంపిక అయ్యారు. అప్పుడు మేము ఢిల్లీలో ఉన్నాం. 
డా. జగన్నాధ రావు గారు రచించిన ఎన్నోగ్రంథాలు కూడా టి.టి.డి.లో త్వరితంగా 
ప్రచురింపజేశారు. దాస సాహిత్య పరిషత్‌ కమిటీలో నేను వారితో సభ్యుడిగా వుండి 
కన్నడ దాస వైభవాన్ని చాటిచెప్పడం ఎంతో తృప్తినిచ్చింది. స్వామివారి ఆభరణాలు 


రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 45 


తనిఖీ చేసే కమిటీ (జస్టిస్‌ శ్రీ వధ్వ కమిటీ) లో సభ్యుడుగా ఉండి ప్రసాద్‌గారి ద్వారా 
ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. సాలిగ్రామ హారం లాంటి పవిత్ర ఆభరణాలను 
కళ్ళకద్దుకునే సౌభాగ్యం కలిగింది. 

ఎల్లప్పుడు సుస్థిర ప్రభుత్వం కోసం, సంస్కృతీ పరిరక్షణ కోసం నిర్విరామ 
కృషి చేసిన పివిఆర్‌కె ప్రసాద్‌ గారి అకాల హఠాన్మరణం దేశానికే తీరని లోటు. వారి 
జీవితం అందరికి ఆదర్శం. 


* KK 


46 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


He questions rules... 


First of all, I feel sad to write this small piece since it came as a 


shock like it is to many others . 


I cannot claim to know him well though we interacted with 
each other from 1973. He came across to me then as a gregarious 
person when I met him first at my home in Srikakulam when 
he jovially woke me up from my post lunch siesta on a Sunday 
afternoon ! I did not know him but he simply barged into my home 
and said ,time to get togther! 


It was very pleasantly surprising that a senior colleague with 
his disarming smile, put a few of us working at Srikaulam that time 
into an afternnoon session of general gossip. He was the automatic 
leader of the pack with no stiff upper lip any where in sight ! That 
is an indelible impact he made on me. There was no looking back 
afterwards in our warm personal and official relation ship. Disbelief 
is that he extended that warmth to anybody and every body who 
met him. 


K.S. Sarma, IAS (Retd.) 


రాజర్షి పి.వి.ఆర్‌ 3. ప్రసాద్‌ 47 


Many would write volumes about him I am sure. I would 
dwell on only one point central ,in my opinion ,to our very unique 
service which is incomparable to any other service in its reach 


effectiveness and scope . 


When we join our service ,we are told by our esteemed seniors 
to follow one dictum ! That is “follow the rules ,you will be safe “it 


2» « 


befits our acronym” “I am safe" (IAS) commonly alleged about us. 
Prasad was made of a different mettle. Indeed we used to discuss 
this aspect of our service and shared a totally different view. Prasad 
would first question the rules, their relevence and change them if 
necessary ! In my perception that was the way he lived training 
us on that path with his exemplary conduct. I feel very proud to 
have emulated him ,though in an infinitely small measure with less 


competenc, Inspite of some knocks on the head from time to time . 


That old dictum was valid in a police state. His vision was 
that of a welfare state. For a civil servant ,there cannot be a better 


encomium than this . 


I remain with all humility at my command to salute this great 


person whose munificence knew no bounds. 


KKK 


48 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


శ్రీ కార్య నిర్వహణకు తరలిపోయిన 
మహానుభావుడు 


“*వినాదైన్యేన జీవనం, అనాయాసేన మరణం” సులభసాధ్యం కాదు, ఇటువంటి 
కొందరు మహానుభావులకు తప్ప. 


పివిఆర్కే ప్రసాద్‌ గారి నీతి, నిజాయితీ, సమర్థత గురించి నా జర్నలిజం 
రోజులలోనే విన్నాను. తరువాత అనేక సందర్భాలలో వారితో ముచ్చటించే భాగ్యం 
కలిగింది. ఒక్కసారి కలిసి మాట్లాడినా మరచిపోవడం సాధ్యం కాని మూర్తిత్వం 
ఆయనది. మూడు నెలల కిందట అనుకుంటాను, విశాఖలో ఎపి బ్రాహ్మణ కార్పొరేషన్‌ 
ఏ విధంగా పనిచేస్తే బాగుంటుందో చర్చించడానికి ఒక సమావేశాన్ని శ్రీ ఐవైఆర్‌ 
కృష్ణారావు ఏర్పాటు చేసినపుడు శ్రీ ప్రసాద్‌ గారితో కలిసి వేదిక మీద మాట్లాడే 
అవకాశం కలిగింది. 


బ్రాహ్మణులకు వివిధ రంగాలలో అవసరమైన ఆర్థిక సహాయాలకోసం ఏర్పాటైన 
అనేక పథకాల గురించి వారు వివరించారు. కాని వారు తమ సొంత కులవృత్తిలో 
కొనసాగాలని నిర్ణయిస్తే వారిని ఏ విధంగా ప్రోత్సహిస్తారనీ, పురోహితులు, అర్చకులు, 


డా. మాడభూషి శ్రీధర్‌, Commissioner, 


Central Information Commission (RTI) 


రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 49 


వేద, ఆగమ, కర్మశాస్తాల అధ్యయనం, వృత్తి పనులలో వారు కొనసాగదలుచుకుంటే 
ఆ వృత్తి విద్యా ప్రమాణాలను ఉద్యోగ ప్రమాణాలను నిలబెట్టడానికి తగిన 
ప్రయత్నాలుచేయాలని నేను సూచిస్తే ప్రసాద్‌ గారు అంగీకరించారు. ఉద్యోగ 
వ్యాపారాలలో వెనుకబడిన బ్రాహ్మణ వర్గానికి చేయూతనివ్వడం మాత్రమే 
సరిపోదు. వారి చదువులకు ఇతర డిగ్రీలతో సమాంతరమైన గుర్తింపు నివ్వాలని, 
సంస్థాగతమైన ప్రమాణాల నిర్దారణ జరగాలని, వారివారి కులవృత్తికి సంబంధించిన 
ఉద్యోగాలలోఉంటే ఇతర రంగాల్లో ఉన్న ఉద్యోగులతో సమానమైన స్థాయి, వేతన 
స్కేలు, పదోన్నతి పద్ధతులను నిర్ధారించే కృషి కూడా చేయాలన్న సూచనలను ఆయన 
ఆహ్వానించారు. 


తిరుమల వంటి ప్రముఖమైన ఆలయాలు తమ కోటానుకోట్ల రూపాయల 
నిధులతో పాఠశాలలు, కళాశాలలు తదితర విద్యా సంస్థలు నెలకొల్పి, వాటిలో 
సాధారణ పాఠశాలల్లో నేర్పే రోజువారీ కోర్సులతోపాటు ఇటువంటి హైందవ మతానికి 
సంబంధించిన కులవృత్తిపరమైన కోర్సులను ఒక్కకులానికి పరిమితం కాకుండా 
అందరికీ నేర్చించే ఏర్పాట్లు చేయాలని, అటువంటి విద్యాలయాల్లో వేంకటేశ్వరుని 
మూర్తి నెలకొల్పి, భగవద్గీత తదితర ప్రార్థనాశ్లోకాలను పిల్లలకు చిన్నతరగతులనుంచే 
నేర్పాలని సూచిస్తే ఆయన ఆ సూచనను పూర్తిగా సమర్థించారు. 


పాఠశాలలు, వైద్యశాలలద్వారా పేదలకు సేవలను అందుబాటులోకి తెచ్చి 
మిగతా మతాల వారు ప్రచారాలు చేసుకుంటున్నారని, శైవ వైష్ణవ శాక్తేయ ఆలయాలకు 
భక్తులిచ్చే విరాళాలను ఆయా శాస్త్రవిద్యా, వృత్తులను ప్రోత్సహించడానికి, ఆ విద్యలు 
అందరికీ అందుబాటులో ఉంచడానికి ఉపయోగించాల్సిన అవసరం ఉంది. ఈ 
అంశాలను వినడమే గాక, ఆ సూచనలను చర్చిస్తూ తానూ కొన్ని సూచనలు చేస్తూ 
ఆదిశలోకృషి జరగాలన్నారు. కులవృత్తిని వదిలి ఇతర వృత్తులలోకి వెళ్లిన వారికి 
సాయం చేస్తూనే, కులవృత్తిలో ఉన్నవారికి ఎక్కువ సాయం చేసే పథకాలు ఉండాలన్న 
మౌలిక సూత్రాన్ని ఆయన అర్థం చేసుకున్నారు. 


భాగవతోత్తముడు 


మనసులో, మాటలో, చేతలో భగవంతుడినే నమ్మిన వాడిని భాగవతుడు 
అంటారు. నాహం కర్తా హరిః కరా (నేను చేసిందేమీ లేదు, అంతా హరి వల్లనే) అని 


50 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


నమ్మిన వాడు, తన యందు అకర్త్శృత్వాన్ని ఆపాదించుకుని సర్వం స్వామి ప్రసాదమే 
అని నమ్మిన భాగవతుడు, భక్తుడు ప్రసాద్‌ - రామకృష్ణప్రసాద్‌. 


అసలు తిరుమల తిరుపతి శ్రీకార్య నిర్వహణాధికారత్వం ఎవరికైనా ఉందంటే 
అది పి వి ఆర్‌ కె ప్రసాద్‌ గారికే. ఎన్నెన్నో జన్మల పుణ్యఫలంగా తనకా సేవాభాగ్యం 
కలిగిందని త్రికరణశుద్ధిగా నమ్మి ఆవిధంగానే ఆ శ్రియఃపతి కార్యాలను స్వప్రమేయం 
లేదనుకుని, స్వప్రయోజనం ఏదీ లేకుండా నిశ్చింతగా నిర్వికారంగా నిర్వహించిన 
వారెవరైనా ఉన్నారా అంటే అదీ పి వి ఆర్‌ 8 ప్రసాద్‌ గారే. 


కరీంనగర్‌ వంగర గ్రామంలో పుట్టిన ఒక పల్లెటూరివాడు పి.వి. నరసింహారావు 
అఖిల భారత ప్రధాని గా ఎదిగి అయోధ్య రామమందిర వివాదంలో చిక్కుకుని, 
దేశమంతా దారీ తెన్నూకోసం వెతుకుతూ ఉంటే ప్రధాని కార్యాలయ ప్రత్యేకాధికారి 
హోదాలో తోడుగా నిలిచిన లక్ష్మణుడు పి వి ఆర్‌ కె ప్రసాద్‌. తన కర్తవ్యం కోసం, 
తనను నడిపించే కర్త కోసం కట్టుబడిన కార్యాధికారి సహాయాధికారి అయిన ప్రసాద్‌ 
అత్యంత సంక్లిష్టమైన సమస్య రామజన్మభూమి -బాబరీ మసీదు సమస్యకు పరిష్కారం 
సాధించడం కోసం ఎన్నో కీలకమైన సంప్రదింపులు సమావేశాలు నిర్వహించారు. 


ప్రసాద్‌గారు అనేకానేక సంఘటనలు వివరించి, విశ్లేషించి చెప్పారు. ఆయన 
రచయిత కాకపోవచ్చు. చెప్పుకోదగిన సంఘటనలు ఆయన చుట్టూ జరిగాయి. 
వాటిగురించి ఆయన చెప్పారు. అది కథా కాదు కవిత్వమూ కాదు. నిజం, జీవితం, 
వ్యాసం - నిజజీవనకథాకథనం. 


ఆంజనేయుడు 


తిరుమల కొండల మీద ఒక చోట నిర్ణనారణ్యం ఉంది. అక్కడ ఒక హత్య 
జరిగింది. ఎందుకు ఎవరు అనే అంశాలు అనవసరం. అక్కడికి ప్రసాద్‌ గారు 
పరిశీలనకు వెళ్లారు. అదొక జనసమ్మర్ద కూడలి అయితే బాగుంటుందేమో 
అనుకున్నారు. అక్కడొక ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పెట్టాలనుకున్నారు. ఈరోజు 
అదొక పెద్ద కూడలి. అక్కడ నడిచొచ్చే యాత్రికులు సేద తీరుతారు. అది అంజనాద్రి 
ప్రాంతమని అప్పుడు తెలియదు. అంజనాద్రికి ఆంజనేయుడు కదలి వచ్చినాడు. ఆ 
తరువాత అది నేరాలకు ఉపయోగపడే మరుగు కాదు, మనసుల్లో కూడా నేరభావన 
రాని దేవస్థళం. 


రాజర్షి పి.వి.ఆర్‌ 3. ప్రసాద్‌ 51 


స్వామి పంపిన గొడుగు 

వాహనాలలో వెళ్లే వారు కాలినడకన చేరుకునే వారు కలిసే సమ్మేళనం. 
మెట్ల దారిలో నడుస్తూ వస్తున్న నవ వధువు భర్తతో “ఎండకు తాళలేకపోతున్నాను” 
అంటుంది. “అవును దేవి గారు వస్తున్నారని వేంకటేశ్వరస్వామి నీకోసం గొడుగు 
పంపిస్తాడు లే” అని భర్త ఓ విసురు విసురుతాడు నవ్వుతూ. ఆ మాట ప్రసాద్‌ గారిలో 
ఒక కొత్త శ్రీకార్య సంకల్పాన్ని మెరిపిస్తుంది. గొడుగు పథకం పేరుతో తిరుపతి నుంచి 
తిరుమలదాకా మెట్లపైన ఆచ్చాదన నిర్మించే కార్యక్రమం మొదలైంది, పూర్తయింది. 
వేంకటేశ్వరస్వామి స్ఫురణై మెరిసి ఆ భర్తపిలుపు అందుకున్నాడు. ఆయన భార్యకు 
కాకపోయినా నడిచొచ్చే వారందరికీ గొడుగు ఇప్పించాడు ఆ భర్త, ఈ కర్త. నాహం 
కర్తా హరిః కర్తా.. ఏదో ఒక క్షణంలో మంచి ఆలోచన స్ఫురించడమే భగవంతుడు. 
ఇటువంటి ఎన్నో సంఘటనలు, ప్రతి సంఘటనకు కేంద్రం ఒక ఆలోచన. ఎన్నోసార్లు 
వచ్చిన ఆలోచనల్లో ఎన్నో సార్లు భగవంతుడు జన్మించాడు. ఆయన మరణించడం 
సాధ్యం కాదు. 


KKK 


52 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


“రాముడి గుణాలకు వారసుడు ప్రసాద్‌” 


శ్రీ పివిఆర్‌కె ప్రసాద్‌ దివంగతులయ్యారన్న వార్త విని బాధ చెందడమేగాక 
ఆశ్చర్యపడనివారుండరు. ఎంతో క్రమశిక్షణ, ఆహారనియమాలు, శరీరదార్థ్యమేకాక 
మానసిక ఉల్లాసంతో ఉందే వ్యక్తి హఠాత్తుగ వైద్యశాలకు వెళ్లడం, పరిస్థితి విషమించి 
మరణించడం అన్నది జీర్ణించుకోజాలని విషయం... అనారోగ్యానికి గురి కాలేదు. 
సులభమరణం వరించింది మొదలైన ఓదార్పు మాటలున్నా వారిని గూర్చి తెలిసిన 
వారందరూ దిగ్భాంతికి లోనయ్యారు. 


తెలుగు రాష్ట్రాల IAS చరిత్రలో కేవలం ప్రభుత్వోద్యోగిగా కాక 
సమాజసేవకుడిగా అన్ని వర్గాల ప్రజల ప్రేమాభిమానాల్ని పొందిన గొప్ప వ్యక్తి 
శ్రీ పివిఆర్‌కె ప్రసాద్‌ అన్నది నిర్వివాదాంశం. ప్రభుత్వాధికారులకు పదవి వల్ల పొందే 
వ్యక్తిత్వమేకాక ఒక ప్రత్యేక వ్యక్తిత్వం ఉండే అవకాశం ఉంది. కాని చాలామంది 
ఉద్యోగంతోనే తమ జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని ఏకం చేసుకొని పదవిలో ఉన్నంతకాలమే 
రాణిస్తారు. పదవీ విరమణ తర్వాత గత అనుభవాల్ని నెమరు వేసుకుంటూ గత 
వ్యక్తిత్వం ఛాయలో ఉండడం చూస్తాం. భారతీయ జీవనవిధానంలో గృహస్థాశ్రమం 
తర్వాత వానప్రస్థం విధింపబడినట్లే లౌకిక జీవనంలో కూడా పదవీవిరమణ తర్వాత 
వానప్రస్థం - నిష్కామ బుద్ధితో ఏదో ఒక రంగంలో పనిచేసే అవకాశం ఉంది. 


కె. అరవిందరావు, ఐపిఎస్‌ (రిటైర్డ్‌), పూర్వ డిజిపి, ఆంధ్రప్రదేశ్‌ 


రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 53 


అలాంటి మార్గాన్ని అనుసరించినవారు శ్రీ పివిఆర్‌కె ప్రసాద్‌. పదవిలో ఉన్నప్పుడు 
ఎన్నో మంచిపనులు సాధించినట్లే పదవీ విరమణ తర్వాత ఎన్నో సామాజిక ధార్మిక 
విషయాల్లో ప్రధాన పాత్ర వహించారు. 


శ్రీ పివిఆర్‌కె ప్రసాద్‌ రచనల్లో వారి వ్యక్తిత్వం మరింత స్పష్టంగా తెలుస్తుంది. 
అనేక అంశాల్లో కీలకమైన నిర్ణయాల్ని తీసుకోవడం ఉన్నతాధికారుల ముఖ్యబాధ్యత. 
అనేక సందర్భాలల్లో సరైన నిర్ణయం తీసుకోవడానికి అధికారులు ఆందోళన 
పడుతుంటారు. నిర్ణయాలు ఎప్పుడు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో చెప్పలేని 
సందర్భాలుంటాయి. పరిణామాల భయంతో కొందరు నిర్ణయాన్ని దాటవేస్తారు. 
కొందరు సరైన నిర్ణయాల్ని తీసుకున్నా ఇబ్బందుల్ని ఎదుర్కుంటారు. సరైన 
నిర్ణయాన్ని తీసుకొని పాలకుల్ని, ప్రజల్ని, కోర్టుల్ని, ప్రతిపక్షాన్ని మెప్పించడం చాలా 
కష్టసాధ్యమైన విషయం. అందులో కొంతవరకు అదృష్టం పాలు ఉన్నా చాలామటుకు 
అధికారి యొక్క ఇమేజి, సరళ స్వభావం, పని కుశలత, విశ్వసనీయతలపై ఆధారపడి 
ఉంటుంది. ప్రధానమంత్రితో సహా అనేక ముఖ్యమంత్రుల అభిమానాన్ని గౌరవాన్ని 
పొందిన వ్యక్తి శ్రీ పివిఆర్‌కె ప్రసాద్‌. 


శ్రీ ప్రసాద్‌ ఉద్యోగ సమయంలో నాకు వారితో వ్యక్తిగత సంబంధం చాలా 
తక్కువ. వారి పదవీవిరమణ తర్వాత సాంస్కృతిక ఆధ్యాత్మిక రంగాల్లో వారితో కలిసి 
పనిచేసే అవకాశం కల్గింది. వారి మహోన్నత వ్యక్తిత్వం అప్పుడు బోధ పడింది. వారు 
కేవలం కేంద్ర ప్రభుత్వంలో పనిచేయడమేగాక ప్రధానమంత్రికి మీడియా సలహా 
దారుగా ఉన్నారంటే వారి సర్వతోముఖ ప్రతిభ అర్థమవుతుంది. ఆ సమయంలోనే 
వారు దేశంలోని అనేక ధర్మాచార్యులను కలవడం, దేశంలో అతిసున్నిత విషయమైన 
అయోధ్య సమస్యను పరిష్కరించటానికి ప్రయత్నించడం మొదలైనవి వారి 
కార్యకుశలతకు అద్దంపట్టే అంశాలు. 


టిటిడి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి శ్రీ ప్రసాద్‌. టిటిడి యంత్రాంగంలో 
ఎవర్ని ప్రశ్నించినా వారి నోట వచ్చే మొదటి పేరు శ్రీ ప్రసాద్‌గారిదే. టిటిడిలో ఎన్నో 
గొప్ప మార్పుల్ని తెచ్చిన వ్యక్తిగా శ్రీ పివిఆర్కేని పేర్కొంటారు. వారి చివరి క్షణం వరకు 
టిటిడి వారి జీవితంలో ఒక విడదీయరాని భాగంగా ఉంది. 


ఏ సమాజం యొక్క భద్రత అయినా కేవలం చట్టాలు, ప్రభుత్వ యంత్రాంగం 
వల్లనే కాక ఆ సమాజ సంస్కృతి, వారసత్వం యొక్క రక్షణ పై ఆధారపడి ఉంటుంది. 


54 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


ఈ విషయాన్ని గుర్తించిన శ్రీప్రసాద్‌గారు ధర్మరక్షణకై ఎంతో కృషి చేశారు. విభిన్న 
సంప్రదాయాలకు చెందిన మఠాధిపతులు, పీఠాధిపతులు, ఇదివరలో ఎప్పుడూ 
ఒక వేదికపైకి రానివారు. ఆయన అనేకుల్ని ఒక వేదికపైకి తెచ్చి ఒక గళంతో 
మాట్లాడించడం అనితరసాధ్యమైన విజయం... ఈ విషయంలో శ్రీ ప్రసాద్‌గారు 
స్వర్గీయ దయానంద సరస్వతి గారికి సమ ఉజ్జీగా కృషి చేశారు. ధార్మిక క్షేత్రంలో 
స్వామి దయానంద సరస్వతి గారికి ఎంత కార్యదీక్ష, కుశలత ఉండేదో అలాంటి 
దక్షత శ్రీ ప్రసాద్‌గారిలో ఉంది. అందువల్ల వారిద్దరి కలయికతో ఎదముఖం 
పెడముఖంగా ఉన్న అనేక పీఠాధిపతులు ఒక వేదికపైకి రావడమే గాక సామాజిక 
స్థితిపై అవగాహనను పొందారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 


పండితుల్ని, కళాకారుల్ని ప్రోత్సహించడంలో శ్రీ ప్రసాద్‌గారికి బహుశ ఎవరూ 
సరిరారు. వేలాదిమంది పండితులు వీరి వల్ల సహాయం పొందినవారు. విద్వాంసుల 
పట్ల అమితమైన భక్తి వీరిది. రామాయణంపై ప్రవచనాల్ని చెప్పిన శ్రీభాష్యం 
అప్పలాచార్యులుగారు శ్రీ రాముడికి చెప్పిన వినయశీలత, స్మిత పూర్వ భాషిత్వం (తనే 
మొదట నవ్వుతూ ఎదుటి వాణ్ణి పలకరించడం) మొదలైన గుణాలకు శ్రీ ప్రసాద్‌ గారిని 
ఉదాహరణగా చెప్పారు. అలాంటి వర్ణనకు అక్షరాలా తగిన వ్యక్తి శ్రీ ప్రసాద్‌ గారు. 
శ్రీకృష్ణుడు భగవద్దీతలో నిర్వచించిన 'కర్మయోగి' అన్న పదానికి సంపూర్ణ ఉదాహరణ 
వీరు. 


శ్రీ ప్రసాద్‌ గారు మరణించిన సమయంలో అమెరికా ప్రయాణంలో ఉన్న నాకు 
వారి చివరి దర్శనం పొందలేకపోవడం బాధ కల్లించింది. వారి నిష్కమణం వారి 
కుటుంబ సభ్యులకు ఎంత బాధాకరమో, సమాజానికి కూడా అంత బాధాకరము, ఒక 
తీర్చలేని లోటు. 


K KK 


రాజర్షి 5.5.5.8. ప్రసాద్‌ 55 


ప్రసాద్‌ శ్రీనివాసుణ్ణి చూశారు! 


తీరుమల శ్రీనివాసుణ్ణి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ ఎంతో గొప్పగా దర్శించారు! 


ఈ కళ్లతో చూశారు! తన మనసుతో అనుభవించారు! తన చేతల్లో ఆ 
శ్రీనివాసుడి స్పర్శ పొందారు!... ఒక మనిషిగా పుట్టి ఈ ఒక్క జీవితంలోనే అంతటి 
అదృష్టం పొందటం ఎంత అద్భుతం! 


“నాహం Soe - హరిఃకర్తా” పుస్తకం చదివి చూడండి. ప్రతి కథలో ఆయనకి 
శ్రీనివాసుడు కనిపించాడు. ఆయన తన పరిధికి మించి నిర్ణయాలు తీసుకొని, అమలు 
చేస్తుంటే, అది పాలనాదక్షతా? నాయకత్వ లక్షణమా? అని అనిపిస్తుంది. ఒక అధికారి 
ఇన్ని సాహసోపేత నిర్ణయాలు తీసుకోవటం ఎంత దుస్సాధ్యం అనిపిస్తుంది. ఏ 
కథలోనూ ఆయన తాను శ్రీనివాసుణ్ణి చూశానని చెప్పలేదు. శ్రీనివాసుడే చేయించాడనీ 
చెప్పలేదు. కాని, ప్రతి కథలో మనకి కూడా శ్రీనివాసుడే కనిపిస్తాడు! 


kkk 


ఒకసారి విజయవాడలో 'ఎమెస్మో' పుస్తకాల కేంద్రాన్ని దర్శించినప్పుడు అక్కడ పి.వి. 
ఆర్‌.కె. ప్రసాద్‌ గారి 'నాహంకరా, హరిఃకరా” అనే పుస్తకం కనిపించింది. 


ఉమాశంకర్‌కుమార్‌ ములగలేటి, Chief PRO, S.C. Railway 


56 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


అనేక ప్రభుత్వ పదవీ బాధ్యతలను అనన్యసామాన్యంగా నిర్వహించిన అధికారిగా 
ప్రసాద్‌గారు సుపరిచితులు. ఆయన రాసిన పుస్తకం అనేసరికి నాలో సహజంగా 
ఉత్సుకత కలిగింది. అలవాటు ప్రకారం మొదటిపేజీ తీసి చదవడం ఆరంభించాను. 
అలా చదువుతూ సుమారు ఓ 20 నిమిషాల పాటు పరిసర ప్రపంచాన్ని మరిచి 
పోయాను. షాపు యజమాని పలకరింపుతో ఈ లోకంలోకొచ్చాను. పుస్తకంలోని 
అక్షరాల ఆకర్షణ గురించి ఏమని చెప్పను? పుస్తకం పూర్తిగా చదవాలనే కోరిక 
పెరిగిపోతోంది. పుస్తకం కొని ఇంటికి వెళ్తూ కూడా చదవడం మానలేదు. ఇల్లు 
చేరాక ఏకబిగిన 'నాహం కర్తా హరిః కర్తా” గ్రంథం పూర్తి చేసే దాకా నిద్ర పట్టలేదు. 
కొన్న వెంటనే పుస్తకాన్ని పూర్తి చేయాలన్న ఆత్రుతను కలిగించిన అతికొద్ది పుస్తకాల్లో 
“'నాహంకరా హరిః కరా” ఒకటి. 

అనేక అద్భుత సంఘటనల సమాహారమైన “నాహం కర్తా హరిః కర్తా” 
పుస్తకంలో నన్నెంతో కదిలింపజేసిన సంఘటన రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ గారికి 
సంబంధించినది. 


శ్రీ పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ అన్నమయ్య ప్రాజెక్టు చేపట్టిన సమయంలో అంతకు 
ముందు అన్నమయ్య కీర్తనల గురించి అవిశ్రాంత పరిశోధన చేసి సరైన గుర్తింపుకి 
నోచుకోకుండా మిగిలిపోయిన మహనీయుడు శ్రీ రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ 
గారి విషయాన్ని వారి దృష్టికి శ్రీ కామిశెట్టి శ్రీనివాసులు తీసుకురావడం, శర్మగారు 
అన్నమయ్య పదాల ప్రాచుర్యానికి పడ్డ శ్రమ, నిష్ట, తపనలు తెలుసుకొన్న ప్రసాద్‌ 
గారు అప్పటికప్పుడే శర్మగారిని తిరుమల తిరుపతి దేవస్థానాల ఆస్థాన విద్వాంసునిగా 
నియమిస్తూ నియామక పత్రం తయారుచేయించి వారి కృషికి సమున్నత, సముచిత 
గౌరవ సత్కారాలు కల్పిస్తూ తమ అధికార పరిధిని మించిన సాహసోపేత నిర్ణయం 
తీసుకొని బెంగళూరు వెళ్లి శర్మగారికి శ్రీనివాసుని ప్రసాదంతో పాటు దాన్ని 
అందజేయడం, ఆ తరువాత కొన్ని గంటల్లోనే శర్మగారు వైకుంఠ సిద్ధిని పొందడం, ఆ 
తరువాత టి.టి.డి బోర్డు మీటింగులో ఆ నియామకానికి (బోర్డు అనుమతి లేకుండా 
ప్రసాద్‌ గారు తీసుకున్న నిర్ణయం) ఏకగ్రీవ ఆమోదం లభించడం అనే విషయం 
చదువుతున్నపుడు ఎంతో భావోద్వేగం కలిగింది. కనులు చెమర్చాయి. హృదయం 
బరువెక్కింది. ఇది ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని లీలా విలాసమా లేక 


రాజర్షి పి.వి.ఆర్‌ 3. ప్రసాద్‌ 57 


శ్రీ పి.వి.ఆర్‌.కె.ప్రసాద్‌ సహృదయతకు, పాలనా దక్షతకు నిదర్శనమా తేల్చుకోలేని 
అయోమయావస్థలో పడిపోయాను. కానీ శ్రీ ప్రసాద్‌ మాత్రం 'నాహం కర్తా హరిఃకర్తా? 
అంటారు. 


ఇలాంటి మనసును కదిలించే ఎన్నోసన్నివేశాలు, సంఘటనలను ప్రసాద్‌ గారు 
ఈ గ్రంథంలో మన కళ్ళముందుంచారు. 


ఒక వ్యక్తి త్రికరణ శుద్ధిగా, నిస్వార్థంగా ఏ బృహత్తర కార్యం సంకల్పించినా 
పంచ భూతాలన్నీ తమ శక్తి యుక్తుల్ని ఆ వ్యక్తిలో ప్రవేశింపజేసి, ఆ కార్యం భవిష్యత్తు 
తరాల వారికి ఆదర్శప్రాయంగా వుండే విధంగా పూర్తి చేయించే ప్రేరణ కలిగిస్తాయి 
అనే గొప్ప సందేశం ఇచ్చే గ్రంథం నాహం కర్తా హరిః Sov. నా దృష్టిలో ఇంత 
శక్తిమంతమైన పుస్తకం ఇది ఒక్కటే. 


బహుశా, శ్రీ ప్రసాద్‌ దేవుడు మెచ్చే మహోన్నతమైన గుణ గణాలున్న అరుదైన 
వ్యక్తి కాబట్టే శ్రీ వేంకటేశ్వర స్వామి చేయిపట్టి నడిపించాడు. 


నేను విజయవాడలో పనిచేసేటప్పుడు అక్కడ స్వరాజ్‌ మైదానంలో ప్రతి 
సంవత్సరం జనవరిలో పెద్ద ఎత్తున జరిగే పుస్తక ప్రదర్శనను ప్రతి రోజు సాయంత్రం 
సందర్శించడం ఒక గొప్ప అనుభూతి. ప్రాంగణం మధ్య భాగంలో వేసిన వేదిక పైన 
రోజూ సాహిత్య సభలు, పుస్తకావిష్కరణలు జరగడం పరిపాటి. 


2010లో జరిగిన పుస్తక మహోత్సవంలో ఒకరోజు సాయంత్రం మైదానంలోని 
వేదిక మీద ఎమెస్కో సంస్థ ప్రచురించిన శ్రీ పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ “అసలేం 
జరిగిందంటే...” అనే పుస్తకావిష్కరణ జరుగుతోంది. ఆ సభలో శ్రీ ప్రసాద్‌ తన 
అనుభవాలను పంచుకున్నారు. ఆ పుస్తకం నాపై అత్యంత ప్రభావం చూపించింది. 
అది పరిపాలనా వ్యవహారాల్లో నా దక్షతని, నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగు 
పరుచుకోవడానికి ఉపయోగపడింది. 


ఉద్యోగ నిర్వహణలో భాగంగా నేను ప్రసిద్ధి చెందిన అనేక బి-స్కూళ్ళలో 
నిర్వహించే మేనేజ్‌మెంట్‌ కోర్సులకు హాజరయ్యాను. ఈ కోర్సులలో ముఖ్యంగా ఒక 
కేస్‌ స్టడీ ఇచ్చి, ఒక కార్య నిర్వాహకుడిగా అలాంటి పరిస్థితుల్లో మీరు ఎలాంటి నిర్ణయం 
తీసుకుంటారో తెలుపమనడం శిక్షణలో భాగం. 'అసలేం జరిగిందంటే...” గ్రంథంలో 
ఉన్న ప్రతి అధ్యాయం ప్రభుత్వ కార్పొరేట్‌ సంస్థలలో పనిచేసే కార్య నిర్వాహకులకు 


58 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


ఒక్కొక్క కేస్‌ స్టడీ లాగా ఉపయోగపడుతుందని నా నమ్మకం. ప్రతి అధ్యాయం మనకు 
ఒక పాఠమై సంకట సమస్యలెదురైతే మనం ఎలా స్పందించాలో నేర్చుతుంది. 


“అసలేం జరిగిందంటే...” పుస్తకంలో శ్రీ ప్రసాద్‌ నిర్వహించిన అనేక పదవుల్లో 
వారికెదురైన అనేక సవాళ్ళు, సమస్యలు వాటి పరిష్కార మార్గాలు చాలా సరళమైన 
భాషలో సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా రచించారు. 


వాస్తవ సంఘటనల గురించిన రచన కత్తిమీద సాము వంటిది. రచయిత 
విశ్వసనీయతకి అగ్నిపరీక్ష పాఠకుడికి కూడా వాస్తవ సంఘటనలపై కొంత 
అవగాహన, అభిప్రాయం ఏర్పడి ఉంటాయి. రచయిత రచనల్లో ఎక్కడైనా కొద్దిగా 
పాఠకుడికి పక్షపాత దృష్టి కనిపిస్తే ఆ రచనను తిరస్కరిస్తాడు లేదా విమర్శిస్తాడు. 


“అసలేం జరిగిందంటే” పుస్తకం ఇంత ప్రజాదరణ పొందిందంటే అది 
శ్రీ ప్రసాద్‌గారి నిష్పక్షపాత వైఖరికీ, నిబద్ధతకీ నిలువెత్తు నిదర్శనం. 


కొంతకాలం తర్వాత పి.వి.ఆర్‌.కె ప్రసాద్‌ గారితో పరిచయ భాగ్యం కలిగింది. 
ఒక పుస్తకం చదివిన తర్వాత ఆ రచయిత వ్యక్తిత్వం పట్ల మనకు ఓ అవగాహన, అంచనా 
ఏర్పడుతుంటాయి. అనేక సందర్భాల్లో అనేక మంది రచయితలను కలిసినప్పుడు వారి 
రచనల ప్రభావంతో మనసులో ఊహించుకున్న గుణరూపాలకూ, రచయితల వాస్తవ 
వ్యక్తిత్వ దర్శనానికి పొంతన కుదరక నిరుత్సాహం ఆవహిస్తుంటుంది. 


ఆయనతో ప్రత్యక్షంగా సంభాషించిన తర్వాత ఆయన పైన ఉన్న గౌరవం 
రెట్టింపై భక్తిభావనగా పరిణమించింది. ఆత్మసాక్షాత్కారం పొందిన మహా మనీషి 
ఆయనలో కనిపించారు. 


ఆయన చేతుల మీదుగా తిరుమల చరితామృతం” గ్రంథాన్ని అందుకోవడం నా 
జీవితంలో చిరస్మరణీయమైన అమూల్య జ్ఞాపకం. 


KKK 


రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 59 


The Prasad knew 


Pyrx. Prasad was two years senior to me in service. Sri C.S. 
Sastry, who was the Deputy Director of the National Academy of 
Administration when Prasad was a probationer, used to tell me 
that he had very high hopes of some outstanding youngmen he had 
trained -one of whom was Prasad. Subsequently Prasad not only 
lived up to those expectations but far exceeded them! 


I first knew Prasad when he was the Project Officer of the 
Small Farmers Development Agency (SFDA) of Nalgonda district. 
He and his wife Gopi had come to Hyderabad to buy a car and I 
happened to call on them. I was immediatly struck by Prasad’s 
bonhomie and the cheerful and friendly manner in which both of 
them received me. 


He was an institution builder par excellence and left 
everlasting imprint on whatever organisation or department he 
happened to serve. Easily the most notable among these areas the 
Collector of Khammam district, Executive Officer of the Tirumala 
Tirupati Devasthanams (TTD), Commissioner of Information and 
Public Relations, Chairman of the Vizag Port trust and Information 
Advisor to the Prime Minister. 


Mohan Kanda, IAS (Retd), Former C. S., A.P. 


60 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


After retirement Prasad accepted an assignment as the 
Director General of the MCR HRD Institute and made an 
unforgettable mark. I was at that time the Chief Secretary of 
the state, and would often find him scribbling away ‘Ramakoti’ 
furiously in a small notebook which he always kept with himself. 
While he made remarkable contributions wherever he served, 
easily the one assignment which the citizens of India will never 
forget is his tenure as the Executive Officer, TTD. 


I particularly recall the occasion when, after a flight in 
which he was travelling from Tirupati to Hyderabad had crash 
landed in a local lake, he came up walking to Tirumala and did 
Angapradakshanam as a token of gratitude to Lord Venkateswara. 


When I was serving as Secretary, Food and Agriculture in the 
state, in the year 1993, it was Prasad who, saw to it that my name 
was included in a team that was visiting Israel a historic visit after a 
gap of more than twenty years in the diplomatic relations between 
that country and India 


Personally, I shall remain indebted to him for his having so 
graciously agreed to write a foreword for my Telugu book *Mohana 
Makarandam" - and the little contribution I made to his enormous 
reputation by being asked to write a blurb for his book - “Naham 
Kartha Harih Kartha" which I accepted only too gladly to do. 


I also feel grateful to God that I had the opportunity to make 
a humble contribution to his career, (while working in the Chief 
Minister's office), clearing the air between him and N.T. Rama Rao, 
the then Chief Minister of Andhra Pradesh, by arranging a direct 
interaction between the two of them when some misunderstanding 
had cropped up between them. 


He was a great civil servant, a rare human being and most of 
all, an invaluable friend. Not only I, but literally thousands of people 
all round the world, will forever remember him, particularly his 
smiling face and engaging personality. 


KKK 


రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 61 


ఎంతోమంది ఏకలవ్యులు 


1980 జూలై మధ్యలో ఒకరోజున - 
నాకు కడుపు మండి పోయింది. 


ఎం.ఏ., ఎం.ఫిల్‌. చదువుకున్నాను. ఏదో మా అన్న (ఎ.వి.యస్‌. రెడ్డి, ఐఏఎస్‌) 
చెప్పాడు గదా అని టి.టి.డి. ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ దగ్గరకి ఉద్యోగం కోసం వచ్చాను. 
అంతమాత్రాన - నేను స్లిప్‌ రాసి పంపించాక కూడా మూడు గంటలపాటు ఆయన 
క్యాంప్‌ క్లర్క్‌ ముందు విజిటర్స్‌ రూమ్‌లో కూర్చో పెడతాడా? ప్రొద్దున 10 గంటలకి 
వచ్చి కూర్చున్నాను. ఇంకెప్పుడు పిలుస్తాడు? 

నాకు అర్థమైపోయింది. — ఈ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ నాకు ఎలాగు ఏ ఉద్యోగమూ 
ఇవ్వడు. అనవసరంగా వచ్చాను... అనుకుంటుండగా మధ్యాహ్నం ఒకటిన్నర 
ప్రాంతంలో ఇఓ. దగ్గర్నుంచి పిలుపు వచ్చింది. 


లోపలికి వెళ్లగానే ఎగ్జిక్యూటీవ్‌ ఆఫీసర్‌ “ఏం కావాలయ్యా?” అని అడిగారు. 
నాకు అప్పటికే విసుగొచ్చేసింది వెయిట్‌ చేసి చేసి. 


డా. ఎ.కె.వి. యస్‌. రెడ్డి, పూర్వపు డైరక్టర్‌ జనరల్‌, నేషనల్‌ మ్యూజియమ్‌, న్యూఢిల్లీ. 


62 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


“ఏంది సర్‌! వందకిలోమీటర్ల దూరం నుంచి వచ్చాను. మూడుగంటల 
పాటు నా టైమంతా ఇక్కడ వేస్ట్‌ అయింది. నాకు ఛార్జీలు కూడా దండగ...” అంటూ 
ఆవేశంగా మాట్లాడుతున్నాను. ఒక నిరుద్యోగి ఆవేశం అది. 


ఆయన నా అర్హతల కాగితాలు ఒకసారి పైనుంచి క్రిందికి చూసేసి చిరునవ్వు 
నవ్వుతూ “కూర్చోవయ్యా ముందు” అన్నారు. నేను ఇంకా ఏదో “అది కాదు సర్‌” 
అంటూ మాట్లాడబోతే ఆపేశారు. “చూడు, సాయంత్రం లోపల నీకు ఏదో ఒకటి 
చేస్తాను. నువ్వు తొందరపడి తిరుపతి నుంచి ఎక్కడికీ వెళ్లిపోకు...” అన్నారు. 


అలా మాట్లాడుతూనే తన క్యాంపు %5 ఇంటర్‌కామ్‌లో అడిగాడు. “మన 
మ్యూజియమ్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ జయచంద్రన్‌ని కలుపు.” క్రమంగా 10-15 
నిమిషాలైనా ఆ కాల్‌ రాలేదు. 


“సరే, ఒక పని చెయ్యి నమ్మాళ్వార్‌ గుడి వుంది తిరుపతిలో తెలుసా?” 
“తెలీదు సర్‌” 


“ఓకె, ఇదిగో ఇలా వెళ్లాలి....” అంటూ కాగితం మీద నమ్మాళ్వార్‌ గుడికి వెళ్లేదారి 
రాసి ఇచ్చారు. అక్కడికి వెళ్లి జయచంద్రన్‌ను కలవమని చెప్పారు. లేచాను. బయటికి 
వచ్చేస్తున్నాను. అంతలో ఫోన్‌ మోగింది. జయ చంద్రన్‌ లైన్‌లోకి వచ్చినట్లున్నారు. 
ఆయనతో ఇ.ఓ. మాట్లాడేశారు. 


ఫోన్‌ పెట్టేశాక, “నువ్వు వెళ్లి జయచంద్రన్‌ని కలుసుకో. ఏదో ఒక పోస్టు ఇస్తాడు. 
వెంటనే చేరిపో...!” అన్నారు. “నెలాఖరుకి వచ్చి చేరతాను సర్‌” అన్నాను. 


ఓ నవ్వు నవ్వారు. “చూడు, నీ చేతిలోది నీ నోట్లోకి వచ్చేలోపల ఎన్నైనా 
జరగొచ్చు. వెంటనే చేరిపో. పోస్టు ఏమిటి అన్నది చూడకు...” అని అనునయంగా 
చెప్పారు. “గాడ్‌ బ్లెస్‌ యు” అని కూడా అన్నారు. అలాగే వెళ్లి, జయచంద్రన్‌ను కలిస్తే, 
తెలుగు స్కాలర్‌గా రూ. 500 జీతం మీద నియామకపు ఉత్తర్వు చేతికిచ్చారు. 


నా కళ్లని నేనే నమ్మలేక పోయాను. 1980లో అది చాలామంచి జీతం. అలా 
ఆ రోజు స్మాలర్‌గా చేరాక, అదే టి.టి.డి.లో కొన్ని మాసాల తరువాత మ్యూజియమ్‌ 
క్యూరేటర్‌ పోస్టుకి ఎంపికయ్యాను. (తరువాత డైరక్టర్‌ హోదా వచ్చింది.) 1980 


రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 63 


OX 


JAP పుష్కరాల్లో టి.టి.డి. ఎగ్జిబిషన్‌ ఏర్పాట్ల బాధ్యత నాకు అప్పగిస్తే, రాత్రికి రాత్రి 
పనిచేసి, “పనిరాక్షసుడివయ్యా” అని ఇ.ఓ.గారి మెప్పు పొందాను. ప్రోత్సాహంతో 
పనిరాబట్టడం ఆయన విధానం అని అర్థమైంది. 

అదే ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ 1997లో ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శిగా, 
సాలార్‌ జంగ్‌ మ్యూజియమ్‌ డైరక్టర్‌ పోస్టుకి నన్ను ఎంపిక చేశారు. ఆ మ్యూజియంలో 
అస్తవ్యస్తంగా వున్న పరిస్థితుల్ని చక్కదిద్దే అవకాశం కల్పించారు. 


వెయ్యికాళ్ల మంటపం కూల్చివేత తరువాత 2006లో ఏర్పాటు చేసిన అధ్యయన 
కమిటీకి అనుబంధంగా ఏర్పాటైన ఆర్కిలాజికల్‌ స్టడీ కమిటీలో సభ్యునిగా అవకాశం 
కల్పించారు. 


పాలనలో ఎలా ఆలోచించాలి, ఉద్యోగుల్ని ఎలా ప్రోత్సహించి పని చేయించాలి, 
పని దొంగల్ని ఎలా అదుపు చేయాలి, భవిష్యత్‌ ప్రణాళికల్ని ఎలా రచించాలీ, మానవ 
సంబంధాల్ని ఎలా కాపాడుకోవాలీ, కోపం, ద్వేషం వంటి అవాంఛితమైన ఉద్వేగాల్ని 
ఎలా అదుపు చేసుకోవాలీ... వంటి అనేక విషయాల్లో నాకు మార్గదర్శి, గురువు 1980 
నాటి ఆ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసరే. టి.టి.డి.లో అసాధ్యమైన కార్యాల్ని సుసాధ్యం చేసి 
“దైవాంశ సంభూతుడు” అనిపించుకున్న ఆ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసరే ఇప్పడు నాలాంటి 
అనేకమంది ఏకలవ్య శిష్యుల్ని అనాథల్ని చేసి వెళ్లిపోయిన పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌. 


ఎన్నిజన్మలెత్తి సేవిస్తే ఆయన రుణం తీర్చుకోగలను? 


kk KE 


64 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


A man of worldly wisdom 


Monday, 21st August, 2017 - woke up to another cold morning in 
Nairobi, turned to my bedside table and switched on my mobile. 
As the screen came to life, I saw Usha’s terse message: “PVRK 
passed on”. It had to happen some day - we all have to ‘pass on’; 
but PVRK? Already? So soon? I felt another phase of my Service 
life - my personal life - slip away into the annals of Memory. And I 
mourned ... alone. 


Why had Subba not informed me - surely he would be aware 
of this news, being in Hyderabad currently? I knew he was to travel 
on work to Bengaluru early that morning. And then I saw all the 
missed calls ... he had not wanted to communicate the sad news 
through a message but to tell me personally. And the 27^ hour time 
difference had come in the way. He would have boarded the flight 
already. 


When I was shifted from the post of Commissioner and Head 
of the Women and Child Development Department during my 


Urmila Subbarao, IAS (Retd) 


రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 65 


third year running there, it was a compassionate order issued by 
the then Chief Secretary, Sri Rajajee, who saw me in the traumatic 
aftermath ofa serious chicken pox attack late in life. I was sent to the 
then Institute of Administration - the State Government's premier 
training institution - as deputy to the Head of the institution, to 
a post that would hopefully provide me the respite for complete 


recuperation. 


A senior Secretary to the State Government was holding 
additional charge of the post of Commissioner and Head of the 
IOA. We were just getting into the last quarter of the Financial 
year and, to my great horror, I found training course after training 
course having to be called off due to lack of adequate number 
of participants. There were last minute wholesale withdrawal 
of nominations for the Courses. The IOA was being supported 
by government without delivering a single day's training - a 
justification for winding up the Institute and sending all its Staff 
home with a severance package, as I explained to my institutional 
colleagues. 


It was at this stage that a meeting was called by the Honourable 


Chief Minister to review certain crucial sectors. 


When the subject of Training came up for discussion, I raised 
the issue. “Sir, the IOA desperately needs a night life". The CM 
looked up sharply, most probably wondering at my ‘impudence. 
But I quickly explained that unless participants stayed on campus 
for the duration of their training programmes and had the 
opportunity to interact with training faculty and each other in a 
sharing of experiences - and were, during this period, also relieved 
of all other official duties - they could not be expected to take the 


training seriously or concentrate on it. 


66 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


Shortly thereafter, we were given a regular Head at the IOA 
- Sri PVRK Prasad was posted as Commissioner in full, regular 
charge ofthe IOA. 


Till then, he was heading department of Higher Education. 
Even before I could initiate a conversation, PVRK Sir opened up 
with his (typical of him, I later realised) disarming “Idigo...”. He was 
coming to the IOA because he had been told it was a comparatively 
‘light’ charge and he felt he deserved a much earned respite from 
his earlier ‘heavy’ (meaning ‘stressful’) duties. So could I kindly 
continue with whatever we were doing and only approach him for 
absolutely essential matters, like signatures and such like. 


To say that I was taken aback would be an understatement. 
“So, Urmila, you will be de facto Commissioner, ok, and I'll just 
take orders from you". I couldn't resist the opening thrown at me 
and burst out, “Ok, Sir, if I'm to be de facto Commissioner, you'll 
have to handle all the work that will be delegated to you by me". 
Instead of taking umbrage at my response, he laughed and accepted 
it in clearly good spirits. That first interaction set the tone for our 
subsequent relationship. PVRK was that rare species of officer who 
did not set much store on inter se seniority in service to draw one's 
respect. Instead, he provided the essential democratic leadership 
that encouraged participative functioning ofhis 'service' colleagues 
- whether senior or junior : the most important element to draw 


out the best in a training institution. 
What a Visionary! 


My longest stint with the same ‘Boss’ in my official career was 
with PVRK - over 5 years - and there was a lot one could learn from 
him in terms of forward thinking and planning. He always thought 
of the larger picture - he had a 70 mm Vision of an institution as 


రాజర్షి 5.5.5.8. ప్రసాద్‌ 67 


it could be, should be (in the next 12 months, in the next 5 years) 
- and then worked towards realising that vision by painstakingly 
filling in the details through even the minutest of interventions. 
Standards set by him were always pitched at the international level, 
nothing less would do. 


His most impressive facet was his HR management skills. 
Inanimate money and materials could always be organised; but 
taking people on board and organising them into an enthusiastic, 
well coordinated and committed team working towards a common 
goal was PVRK's outstanding strength. Delegation again was 
something that came to him naturally, his wholehearted trust in a 
person always drawing out the best in them. 


Slowly, steadily, the IOA became the Human Resource 
Development Institute - what had earlier been considered a 
punishment or sidelined posting in the training Institute was 
now a sought for placement and we at the HRD Institute revelled 
in the institution's newly acquired importance. The Head of the 
institution was re-designated as Director General, the Deputy as 
Additional Director General. 


During the many brainstorming sessions that were held in the 
DG's chambers - we were a small Core Team of 3 to 4 officers - from 
time to time the conversation would veer to other topics. We would 
listen fascinated to his recital of his many Service experiences 
which always terminated in a pointed learning experience. A large 
number of these revolved round his term with the TTD - his tenure 
there witnessed putting in position many long term conveniences 
for pilgrims while they waited for the Lord's darshan, such as the 
covered waiting halls with closed circuit TV displaying the ongoing 
worship at the sanctum sanctorum, the hygienic preparation of the 


68 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


daily prasadam as also the simple but extremely tasty meals for 
the thousands of daily devotees who thronged Tirumala - which, 
through his subsequent sharing of his experiences in writing with 
the larger public, resulted in PVRK being identified and known 
as a Lord Venkateswara ‘sevak’. Although that posting came to an 
end and PVRK the officer had to move on, PVRK the human being 
never strayed from the Lotus feet thereafter, rendering yeoman 
service as Advisor to the TTD right till the end. 


Marriage in Prasad's view 


Occasionally, there would be freewheeling conversations 
which centred around a plethora of subjects relating to Life and 
the living of it. PVRK would share his personal ‘theories’ regarding 
institutions like Family, Marriage and suchlike, developed over 
time and based on his own experience. Amongst others his take on 
Marriage comes to mind. According to PVRK, a marriage consists 
of 3 distinct stages : the first period when the newly married couple 
try to change each other in their attempt to mould the partner 
closer to their heart's desire (which, according to PVRK, is a futile 
exercise since rarely does any human being alter very substantially 
in their essential personality); the second stage when the children 
grow up and grow (go) away and the couple realise that they have 
to live out the rest of their lives with one another, stepping back 
to give each other some distance and breathing space - which, 
according to PVRK, is the only retrievable period in this strange, 
(en)forced relationship provided the two individuals involved do 
not fritter away this time in thinking of *what could have been'; 
as the third and last stage is when both partners are caught up in 
their individual health concerns and bodily ailments which finally 
all flesh is heir to. 


రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 69 


There is no dearth of instances that one can quote of PVRK's 
*worldly wisdom' which he would trot out whenever someone 
approached him for help or advice. And there was a constant flow 
of visitors to his chambers in the Institute, each coming bowed 
down by some woeful burden but leaving considerably cheered up 
by his words of encouragement and cheer. Many are the occasions 
when I rushed into his room with some tale of doom, only to be 
calmed down by PVRK's matter of fact take on the matter which 
left me feeling, like Pippa, that all was well with my world. 


With him gone, there is a vacuum. Treasured memories 
remain. 
As I recall PVRK, Longfellow's lines come to mind : 
"Lives of great men all remind us 
We can make our lives sublime, 
And, departing, leave behind us 
Footprints on the sands of time; 
Footprints. that perhaps another, 
Sailing o'er life's solemn main, 
A forlorn and shipwrecked brother, 
Seeing, shall take heart again." 


And I am grateful all over again for our time together and the 
friendship. 


kk Kk 


70 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


శ్రీవారి సేవలో పి.వి.ఆర్‌.కె. 


శ్రీ పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ నిష్కృమణ ఆయనను ఎరిగిన చాలామందికి ఊహించని 
విషయం. భౌతికంగా శ్రీ పి.వి.ఆర్‌.కె. మన మధ్యలేరనే నిజం చాలామందికి తీవ్ర 
మనస్తాపాన్ని కలిగించే మాట నిజం! 


నేను అనంతపూర్‌లో పోలీసు ట్రయినింగ్‌లో వున్నప్పుడు ఖమ్మంలో మా చెల్లెలు 
వివాహం జరిగింది. ఖమ్మ జిల్లా కలెక్టర్‌గా ఆయన శ్రీమతితో సహా ముందరి వరుసలో 
కూర్చొని ఏ భేషజమూ ప్రదర్శించకుండా వివాహాన్ని తిలకించటం నాకు ఎప్పుడూ 
జ్ఞాపకం వస్తూనే వుంటుంది. నిజానికి అప్పుడు వారితో నాకు పరిచయం లేనేలేదు. 
పెద్దలు పిలిస్తే వచ్చారు. ఆడంబరాలు లేకుండా అందరితో కలిసిపోయే మనస్తత్వం 
స్వతహాగా వుండటం వల్ల “అందరి మనిషి'గా ఆయన నిలిచిపోయారు. 


నేను తిరుపతి ఎడిషినల్‌ ఎస్‌.పి.గా వున్నప్పటి నుంచి ఆయనతో నా 
అనుబంధం దృఢపడింది. టి.టి.డి. ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా ఆయన గొప్ప పేరు 
సంపాదించుకొని వుండొచ్చుకానీ, ఆయన భక్తులకు చేసిన సేవ నిరంతరం క్యూ కట్టి 
మరీ మనసుల్లో మెదుల్లూనే ఉంటుంది. శ్రీ వేంకటేశ్వర స్వామిని అంతగా ప్రేమించి, 
భక్తితో అనుభవించి, తరించిన వ్యక్తి చరిత్ర పుటల్లో చాలా అరుదుగా దర్శనమిస్తారు. 
ఆధ్యాత్మిక కీర్తనలతో అన్నమయ్య తరిస్తే, సేవాతత్వంతో శ్రీ పి.వి.ఆర్‌.కె కలియుగ 


రావులపాటి సీతారామారావు, IPS (Retd.) 


రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 71 


దేవుడిని మురిపించాడనే మాట చాలా మంది భక్తులు అనటం నేను విన్నాను. 
అంతకంటే జన్మకు మరో సాఫల్యం, సార్థకత ఏం వుంటుంది? 


ఆయన ఇఓ గా, నేను పోలీసు ఆఫీసర్‌గా తిరుమలలో ఒక పెద్ద పరీక్షనే 
ఎదుర్కొన్నాం. బహుశా ఇన్ని సంవత్సరాల తర్వాత, శ్రీ వల్లీశ్వర్‌ను ఆ సంఘటనకు 
ప్రత్యక్ష సాక్షిగా నేను పేర్కొనక తప్పదు. 


ఆ సంవత్సరం బ్రహ్మోత్సవాల చివరిరోజు బ్రహ్మాండంగా కార్యక్రమాలు 
ముగిశాయని మేమిద్దరం సంతోషపడ్డున్న సమయాన దేవాలయ ప్రాంగణంలో 
ఎవరో మా ఇద్దరికీ 'టీ” ఇచ్చారు. అక్కడ ప్రసాదాలు తప్ప ఏమీ తీసుకోకూడదేమో! 
ఆ అపచారానికి వెంకన్న మా ఇద్దరికీ వెంటనే శిక్ష వేశాడు. అనుకోని సంఘటన 
క్షణాల్లో జరిగింది. పోలీసులకూ దేవాలయ సిబ్బందికీ నిమిషాల్లో ఘర్షణ ప్రారంభమై 
చినికి చినికి పెను తుపానుగా మారింది. పోలీసులు ఒకవైపు, దేవాలయ సిబ్బంది 
మరోవైపు యుద్దానికి మోహరించారు. అప్పటిదాకా కలిసి వున్న మేమిద్దరం చెరొక 
పక్షం కాక తప్పలేదు. తిరుమల దేవుని మహాద్వారం ఆ క్షణాన మూసే అనివార్య పరిస్థితి 
ఏర్పడింది. శ్రీ పి.వి.ఆర్‌.కె తన సిబ్బందిని, నేను పోలీసులను నియంత్రించాల్సిన 
విచిత్ర పరిస్థితి శ్రీ వేంకటేశ్వరస్వామి కల్పించాడు. 


చివరకు అది ‘8 కప్పులోతుపానులా సమసిపోయింది. అయితే ఈ మొత్తం 
దురదృష్టకర సంఘటనలో నాకు ఎప్పుడూ జ్ఞాపకం వుండేది ఉజ్జ్వలంగా ప్రకాశించిన 
ఆయన వ్యక్తిత్వం! ప్రభుత్వ పెద్దలకు నేను పోలీసు సిబ్బందిని కంట్రోల్‌ చేయటం వల్లే 
పెద్ద ఉపద్రవం తప్పిందని తన మాటగా చెప్పటం - తేలిగ్గా ఇతరుల మీదికి తప్పు 
నెట్టేసే నైజం వున్న ఈ కాలంలో, కాలానికి ఎదురీది అన్ని వేళలా తన నిజాయితీని 
నిర్భీతిగా ప్రకటించే మనస్తత్వం తన స్వంతం చేసుకోవటం! దటీజ్‌ పి.వి.ఆర్‌ కె. 


నాకు ఇంకో ఏడాదిలో పోలీసు జీవితం ముగుస్తుందనుకున్న తరుణంలో 
ఎం సి.ఆర్‌.హెచ్‌.ఆర్‌.డీ సంస్థలో ఎడిషినల్‌ డి.జి.గా తనకు తోడుగా ప్రభుత్వాన్ని 
ఒప్పించి ఉద్యోగంలో వేయించటం “అన్నీ నీవే చేయాలి సుమా! అని చెబుతూ 
అవసరమున్నప్పుడే నా పనులనూ నన్నూ సరిదిద్దే కార్యక్రమం చేయటం! 'హి ఈజ్‌ 
ది బెస్ట్‌ బాస్‌” అని నాకెప్పుడు తెలిసిందంటే, అప్పటి పోలీసు డి.జి.పి ఆ సంస్థకు ఏదో 
పనిమీద వచ్చి, నా పరోక్షంలో నన్ను గురించి “అవర్‌ లాస్‌ ఈజ్‌ యువర్‌ గెయిన్‌’ అన్న 
మాటను “ఇలా మీ డి.జి.పి. అన్నాడయ్యా” అని నాతో చెప్పటం! 


72 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


నాబోటివాడికి ఆ ఒక్క మాట చాలు! వ్యక్తిత్వ వికాసానికి సోపానంగా 
మారటానికి! 


ఏ ఉద్యోగం చేసినా, ఏ పని తలపెట్టినా ఎవరిని అడిగినా అడగకున్నా సహాయం 
చేసినా పి.వి.ఆర్‌.కె స్టయిల్‌ ఎవరికీ రాదు. అంత విశిష్టమైన నాణ్యత ఎవరిలోనూ 
వుండదు! 


తిరుపతిలో విమాన ప్రమాద సంఘటనకు ముందు, ఎడిషనల్‌ ఎస్‌.పి.గా 
శ్రీ పి.వి.ఆర్‌.కె కు ఒక సందేశాన్ని విమానం బయలుదేరబోయే ముందు నేను 
చేరవేశాను. విమానం ఆ తర్వాత ఆకాశంలో ఎగిరింది కానీ క్షణాల్లోనే దగ్గర్లోనే 
వున్న ఓ చెరువులో కూలింది. మేమంతా విమానాశ్రయంలోనే వున్నాం! హడావుడిగా 
ప్రాణాలుగ్గబట్టుకొని ఆ ప్రాంతానికి చేరుకున్నాం. బురదలో కూరుకొనిపోయి 
విమానంలోంచి అజేయుడుగా శ్రీ పి.వి.ఆర్‌.కె. విమానంలోంచి బయటకు రావటమే 
కాకుండా ఇతర ప్రయాణికుల్ని బయటకు తీసుకొని రావటంలో సహాయం చేస్తూ 
కనపడ్డారు. ఆత్రుతతో ఆయన దగ్గరకు పోయే ప్రయత్నంలో నేను బురదలో కూరుకొని 
పోవటం గమనించి “అదేమిటి సీతారాంరావు! నన్నేదో బయటకు తీస్తావనుకుంటే 
నువ్వు కూరుకొనిపోయావేమిటి?” అని జోక్‌ వేశారు. అందరూ సురక్షితంగా 
బయటపడ్డారు. ఆ జోక్‌కు అమిత సంతోషంతో పడి పడి నవ్వాం! 


కేర్‌ హాస్పిటల్‌లో శ్రీ పి.వి.ఆర్‌.కెను చూసినప్పుడు విమాన ప్రమాదం నుంచి 
బయటకు వచ్చినట్లుగానే క్షేమంగా బయటకు వచ్చి నాలాంటి వాడిని చూసి 
“ఎందుకయ్యా! అంతా వున్నారు! నాకేం కాలేదుగా!” అంటారనుకున్నాం కానీ, అలా 
జరగలేదు! అలా జరిగితే అది జీవితం కాదుగా! 


శ్రీ 29.058 ప్రాపంచిక మలినాలను తొలగించుకొని స్వచ్చంగా 
ఎగిరిపోయారు. మన మెందుకు మథన పడాలి! 


KK 


రాజర్షి పి.వి.ఆర్‌ 3. ప్రసాద్‌ 73 


విలువలకు నిలువెత్తు నిఘంటువు 


శ్రీ పి.వి.ఆర్‌.కె ప్రసాదు కన్ను మూశారన్న వార్తను పత్రికల్లో చదివి కంట తడిపెట్టిన 
వాళ్లలో నేనూ ఒకదాన్ని. ఎందుకంటే- 


వారు ఐఏఎస్‌ అధికారిగా మూడు దశాబ్దాలకు పైగా వివిధ హోదాల్లో పనిచేసిన 
సమర్థుడైన అధికారిగా ప్రశంసలందుకున్నారు. 


కేవలం ఉద్యోగధర్మాన్ని మాత్రమే నిర్వర్తించి వుంటే ప్రసాదుగారి గురించి, 
నేనుగాని, నాలాంటి మరొకరుగాని బాధపడాల్సిన పనిలేదు. ఐ.ఎఎస్‌. అధికారులు 
తమ తెలివితేటలతో, సమయస్ఫూర్తితో ప్రభుత్వపాలన సక్రమంగా సాగడంలో 
నిర్వహించేపాత్ర అద్వితీయమైనది. అయితే ప్రసాదుగారు హృదయధర్మాన్ని, 
ఉద్యోగధర్మానికి అనుసంధానించి ప్రజాశ్రేయస్సుకు వాటిని సమన్వయించి, చేసే 
ప్రతి పనిలోనూ సామాజిక ప్రయోజనం, విలువల పరిరక్షణను ప్రాథమిక లక్ష్యంగా 
నిర్ణయించుకుని ముందుకుసాగిన అరుదైన అధికారి. ముఖ్యంగా సనాతన ధర్మ 
పరిరక్షణ, భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడేందుకు మనసును లగ్నం 
చేసి వారు పనిచేసేవారు. 


భారతీయ ధార్మిక జీవనం గురించి మన పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు 
చాటిచెప్పిన జెన్నత్యం గురించి క్షుణ్ణంగా తెలిసిన ఆధ్యాత్మికవేత్త ప్రసాదుగారు. 


'భారతీయంి సత్యవాణి 


74 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


ఈ నేపథ్యంతోనే తీరికలేని ఉద్యోగధర్మం ఉన్నప్పటికి కొంత సమయాన్ని ధార్మిక 
రచనలకు కేటాయించి విలువైన గ్రంథాలను సమాజానికందించారు. 


తిరుమల తిరుపతి కార్యనిర్వహణ అధికారిగా వారు చేపట్టిన సంస్కరణలు, అవి 
ఇచ్చిన సత్ఫలితాలు ఇప్పటికే భక్తులు కథలుగా చెప్పుకుంటూ వుంటారు. 


అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధిలో 
పనిచేసే మహద్భాగ్యం లభించడం తన అదృష్టమని సన్నిహితులతో అనేవారు. శ్రీవారి 
వైభవాన్ని వందలసార్లు కళ్లారా చూసిన తన్మయత్వంతో, అనుభూతితో గుండెనిండిన 
అనుభవంతో విలువైన గ్రంథాన్ని వ్రాసి స్వామివారికి అక్షరప్రసాదంగా అర్చించారు. 


గుంటూరు జిల్లా సాతులూరులో సంప్రదాయ కుటుంబంలో పుట్టి 
స్వయంకృషితో ఎదిగి తనను తాను తీర్చిదిద్దుకున్న సాఫల్య జీవనుడు (self made 
man) ప్రసాదుగారు. 


మన తెలుగు ప్రధాని శ్రీ పి.వి. నరసింహారావుగారి దగ్గర కార్యదర్శిగా పనిచేసి 
సమకాలీన భారతీయ రాజకీయ, సామాజిక, సాంస్కృతిక ముఖచిత్రాన్ని స్వీయచరిత్ర 
రూపంలో మనకందించిన అరుదైన రచయిత. 


వారి చివరి శ్వాసవరకూ అతి సాధారణంగానే జీవించారు. వివాదాలకు 
దూరంగా వున్నారు. అందరితోనూ సఖ్యతగా మెలిగేవారు. నేను 'భారతీయం' తరఫున 
చేస్తున్న కృషిని కొనియాడి, మరింత బలీయంగా ప్రజలలోకి వెళ్లమని ఆశీర్వదించారు. 


నీతి, నిజాయితీ, అణకువ, కార్యదక్షత, ధర్మబద్ధత, సత్యసంధత ప్రసాద్‌గారికి 
వన్నె తెచ్చిన గుణాలు. వారు అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్లుగా సాధారణవ్యక్తిగా 
కనిపించే నిలువెత్తు విలువల నిఘంటువు. ప్రసాదుగారిని Ideal Administrative 
Officer (IAS) అని సన్నిహితులు చమత్కరించేవారు. 


మా మార్గం ఒక్కటే కావడం వల్లనేమో ప్రసాదుగారిని చాలా గౌరవించేదాన్ని. 
మొన్న ఆగస్టు 14 న సత్యసాయి నిగమాగమంలో ఓ కార్యక్రమంలో ప్రక్కప్రక్కనే 
కూర్చుని మాట్లాడుకున్నాం. సమాజంలో పతనమవుతున్న విలువల గురించి నెను 
ప్రస్తావించగానే వారు కలత చెందారు. అంతేకాదు నలతగానూ కనిపించారు. 
“అన్నయ్యగారూ! ఆరోగ్యం ఎలావుంది?” అనగానే, “ఏదో శ్రీనివాసుడిదయతో 
నెట్టుకొస్తున్నా” అన్నారు. 


రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 75 


ఎక్కువసేపు కూర్చోలేక కార్యక్రమం మధ్యలో వెళ్లిపోయారు. అనంతరం 
మన మధ్యనుంచే వెళ్లిపోయారు. తిరుమలలోని శ్రీవారి భూలోక వైకుంఠంలో 
administrator గా పనిచేసిన వీరి అనుభవం దివిలోని వైకుంఠంలో కూడ వీరి 
అవసరం అత్యవసరం అయి వుంటుంది. లేకపోతే ఇంత అకస్మాత్తుగా transfer 
అవడం ఏమిటి? వారిని వారి గ్రంథాల్లో చూసుకోమన్నాడు శ్రీవేంకటేశ్వరుడు. 


వారికి నా ఆత్మీయ నివాళి. 


KKK 


76 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


PVRK Prasad is the 
Sukamuni of my life! 


My favorite lines from the books and conversations with Sri PVRK 
Prasad are “Naaham Karta Harih Karta, Harih Karta Hi Kevalam. 
The very Power which has led me so far will take care of the rest”. 
This is his best piece of advice I have strongly imbibed and started 
the journey of Naaham Kartha website. 


Ironically, the site will soon embark its 100th day, for which 
I had grand plans to publish a new column written by Sri PVRK 
Prasad (instead of a chapter from his books). Little did I know that 
God had a different scheme planned that would force me to write 
a tribute to him! 


www.naahamkartha.com is a digital medium launched to 
share the writings and thoughts of Sri PVRK Prasad and this 
initiative began in April 2017. 


Videhi Bhamidi 
Eduction and Design Consultant, University of Oxford, England 


రాజర్షి పి.వి.ఆర్‌ 3. ప్రసాద్‌ TI 


How did a stranger named PVRK Prasad impact me? 


Yes, I was NOT aware of him until February this year other 
than the vague mentions about his articles in Swathi Magazine, 
which I never chanced to read. 


In the last few years, I have been investigating the scientific and 
spiritual sides of religion, and delved deep into religious literature 
across different genre trying to make connections between theory 
and practise. For a strange reason, this interest simply amplified 
about Tirupathi Venkateswara Swamy and I was intrigued by the 
magnetic pull of the place. During a religious trip to Tirupathi in 
February 2017, I began talking to locals about their experiences 
and feelings about this supreme power and in the process, one of 
my uncles recommended me to read this book by Sri PVRK Prasad 
(Naaham Kartha Harih Kartha). 


Having come from a research and design profession, (which 
hardwired my mind to seek evidence and reason for everything I 
ever read), reading Sri Prasad's book worked like a healing from 
within, evoking a plethora of unknown emotions. His stories about 
the impossible feat of replacing Dwaja Stabham or about the last 
wish of Raallapalli Anantha Krishna Sarma or of rescuing the 
passengers in a bus accident, fully justified the reason to my mind 
and quenched the thirst of my heart. 


A particular observation that made all the difference was of 
the various arrangements made for pilgrims. A technical discipline 
of User Experience Research was evidently seen in his management 
strategy to arrange facilities for pilgrims those who walk up the 
hills. He was meticulous about the whole project and I began to 
wonder how could he have possibly done it back in early 80s when 
such a field (user research) wasnt even born, to which he replied 
"I wanted the pilgrims to be comfortable - from the moment they 


78 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


leave their homes to Darshan and back to their homes. I wanted to 
understand their journey end-to-end and then make their trips very 
convenient so that they remain free minded about any of the logistics 
and can experience the bliss in those few seconds of Darshan that 
they get". He clearly thrived in serving the devotees and bettering 
their experiences, and lived by the expression of Maanava Seve 
Maadhava Seva! He chose the path of service in the name of Lord 
Govinda and served His devotees relentlessly which needs no 
further explanation. 


I was sold by the stories narrated by Sri PVRK Prasad who 
enabled me to completely channel my energy into focusing on the 
lotus feet of Sri Venkateswara Swamy. Sri Prasad has empowered 
me to achieve a rather vital spiritual goal through his book, let me 
explain: this book is not merely a collection of experiences, but 
more of soul stirring stories that will enable us to reflect on our 
own life to convince that the every day events in our lives are not 
accidental but are carefully orchestrated karmic moments that 
determine the course of our lives and allow us to connect with the 
self and thereby with the Lord residing in our hearts. 


This perspective has thoroughly brought me down to my 
knees, burnt my ego and melted my feelings into tears of devotion. 


After thoroughly relishing the essence of the book, it dawned 
on me that Sri PVRK Prasad is like a "Sukamuni of my life", who 
awakened my soul through the mysterious tales of Hari that 
combined enigma and reason, and I strongly felt the need to thank 
him in person for bringing about this magical transformation 
within no time. 


Meeting my Spiritual Celebrity 


At this juncture, I did not have any contact information other 
than his name and after a bit of rigorous research, I finally managed 


రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 79 


to contact him explaining my mental state and gratitude in an 
email, and just in case - requested if I can ever meet him to seek 
his blessings and an autograph on the book. Obviously, he was my 
spiritual celebrity who opened new avenues in my mind. 


Andthe good news was he was so kindin replying and agreeing 
to meet me. He was very patient in explaining the directions to 
his house, gave me a choice of dates/time to meet and was very 
welcoming. During our meet, I asked him a couple of questions 
about the books, took a picture with him and the autograph and 
finally, I probed about starting a blog site for his writings. Honestly, 
I haven't planned for a blogging site idea at all, and was surprised 
at what force had made me blurt it out in front of him to keep the 
relationship going. 


He asked me to follow up with a project plan and research 
about such a literature online. Until then, I met him only once and 
he missed a planned meeting because he had to suddenly attend a 
Government assignment in Delhi. Despite his holding high official 
stature, he came back apologizing for having forgotten the meeting 
and would be looking forward to seeing the proposal in the next 
meeting. I was totally moved by this humble demeanor, which 
perhaps is one of his strong attributes amongst other wonderful 
personality traits like integrity and positive grit. 


God needs no promotion or marketing, but the book does. 


I went back in a couple of weeks with an implementation 
plan and a research report to show him the gap and need for such 
powerful and readable literature on digital medium to reach wider 
audiences (particularly NRIs). He was delighted to see the plan and 
asked an introspective question as to why I was doing it? I reasoned 
the need to spread the word about these marvelous stories that 
can potentially touch lives, ignite hope and reinforce strength in 


80 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


one's devotion. In a way, the stories help the readers deepen their 
bonding with almighty. 


He was very unassuming in clarifying that he is neither 
inclined in promoting himself nor interested in commercializing 
the book. Like an affectionate fatherly figure, he sat down with me 
and gave his two cents on not to spend too much of time on such 
a project when I could be working on something worth while, and 
took a word from me “the moment you think that this project is 
burdening your work schedule, you would stop it". He asked me to 
oath for integrity and not make this whole initiative into a rather 
enforced activity or commercial. This whole conversation reflected 
his selfless attitude, integrity and care for a mere stranger (he only 


knew me for few weeks then). 


Finally, he agreed to it - only for a social cause that the 
experience this book can impart has to be made available to wider 
audiences and not be limited to a physical medium. He followed 
it up with promptly through his PA (GiriKiran) and arranged for 
EMESCO books to share the soft copies with me so that I can start 
off the work. 


In my life, I just met him only twice and spoke to him briefly 
over phone and all I can say is there was a solid divine vibe in his 
presence and the purity of his soul was reflected in his affectionate 
words. After every conversation, I would be left in a sort of upbeat 
and uplifted mood, my mind would calm down and an unknown 
glee embraces me. I was a stranger to him making a proposition 
to publicise his books, he need not have believed me...but in the 
end he tasked me with managing the digital platform for his books. 
Little did I ever guess that this assistance to digitalize his books 
would soon turn into a major responsibility with a turn over of 3000 
readers within 3 months, which was achieved with massive help 


రాజర్షి పి.వి.ఆర్‌ 3. ప్రసాద్‌ 81 


from a devoted young Srinivasa Daasa (anonymised on request) 
who manages Sri PVRK Prasad's Facebook Page. I kept Sri Prasad 
posted about the Facebook page and the hundreds of comments 
and requests that we receive to meet him. 


Many of his fans and followers write to us thanking him for 
making a difference in their lives by virtue of his official status 
(TTD and other posts). After noticing all these requests, I consider 
myself extremely lucky and privileged to have interacted and 
worked briefly with this noble person, for whom several followers 
are willing to queue up while I was invited to meet and collaborate 
on this project called *Naaham Kartha’! 


It is a dulling moment when I think about his physical 
absence in our lives. He stormed into my life suddenly, invaded and 
manouvered my thoughts towards the righteous path of spirituality 
through religion, through undeterred faith and through complete 
devotion. I am forever grateful to him for igniting this spark and 
giving a shape to it through this project and making it a meaningful 


experience for me to grow inside out. 
Miss you Sir! 


kk Kk 


82 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


విలక్షణ మూర్తిమత్వం 


1950 దశకం నాటి మాట. అప్పట్లో నేను గుంటూరులో ఉండేవాడిని. అది నా 
స్వస్థలం. నా మిత్ర బృందంలో “పత్రి” ఇంటిపేరు కలవారు కొందరు ఉండేవారు. మా 
ఇంటికి దగ్గరలోనే పత్రి కుటుంబం ఒకటి ఉండేది. కాస్తంత దూరంలో పత్రి ఇంటి 
పేరు కలిగిన ఒక పెద్ద డాక్టరు ఉండేవారు. పత్రి ఇంటి పేరు కలిగిన ఒక మిత్రుడిని 
దత్తత తీసుకొన్న ఒకామె జిల్లెళ్లమూడిలో అమ్మ సేవలో ఉండేవారు. పి.వి.ఆర్‌. 
కె.ప్రసాద్‌ గారు ఈ కుటుంబాల బంధువర్గంలో ఒకరు. పత్రివారిని గురించి ఇలా 
నాకు చిన్నవయసు నుంచి తెలుసు. 


గుంటూరులో ఉండగా ప్రసాద్‌గారితో నాకు పరిచయం కలగలేదు. నా మిత్రుల 
ఇళ్లకు ఆయన వస్తుండటం వల్ల నన్ను గురించి కూడా ఆయనకు తెలిసి ఉంటుంది. 
ఆయన వయస్సులో నా కంటే ఆరు సంవత్సరాలు చిన్న. అందువల్ల స్నేహం 
కలగలేదు. నేను చదువుకొన్న కళాశాలలోనే ఆయన చదువుకొన్నారుగానీ అప్పటికి 
నేను హైదరాబాద్‌ వచ్చేసి, జర్నలిజంలో ప్రవేశించాను. పత్రివారు కనుక ఆయన 
ఐ.ఎ.ఎస్‌. చేసి, ఎక్కడ ఉద్యోగంలో ఉన్నా గమనించేవాడిని. ఖమ్మం కలెక్టరుగా 
ఉండి, జిల్లాను అద్భుతంగా అభివృద్ధి చేసి జలగం వెంగళరావుగారి ప్రశంసలను 
అందుకోవటం నాకు తెలుసు. 


పొతూరి వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడమీ పూర్వాధ్యక్షులు 


రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 83 


ప్రసాద్‌గారితో నా ప్రత్యక్ష పరిచయం ఆయన తిరుమల-తిరుపతి దేవస్థానాల 
(టి.టి.డి.) ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (ఇ.ఓ.) గా ఉన్నప్పటి నుంచే. అప్పుడు నేను 
“ఆంధ్రప్రభ” సంపాదకుడుగా ఉండేవాడిని. వ్యక్తిగతంగా స్నేహంగానీ, పరిచయం 
గానీ లేకపోయినప్పటికీ ఒకరిని గురించి ఒకరికి తెలుసు. ఆయన ఉన్నతాధికారి 
కనుకా, నేనొక పత్రికకు సంపాదకుడుగా ఉన్నాను కనుకా ఎవరేమిటో పరస్పరం 
తెలిసి ఉండటం సాధారణ విషయం. తిరుపతిలో మా స్టానిక విలేఖరి ఆయనను తరచు 
కలుసుకొని మాట్లాడి, ఏమైనా నాకు చెప్పవలసిన విశేషాలు ఉంటే చెప్పేవాడు, నేను 
కూడా టెలిఫోనులో ఇ.ఓ. గారితో మాట్లాడిన సందర్భాలు ఒకటి రెండు ఉండవచ్చు. 
కాని, నేను స్వయంగా ఆయన సహాయాన్ని కోరవలసి వచ్చిన సందర్భం ఒకటి ఉంది. 
అది నా సొంతపని కాదు. వృత్తి పరమైనదే, అదేమిటంటే- 


నేను ఆంధ్రప్రభ దినపత్రికకు. వార పత్రికకు కూడా సంపాదకత్వం 
వహిస్తుండేవాడిని. తిరుమలలో ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు జరుగుతుండటం 
అందరికీ తెలిసిన సంగతే, 1981 సంవత్సరం (అని గుర్తు) ఆంధ్రప్రభ వార 
పత్రికను బ్రహ్మోత్సవాల ప్రత్యేక సంచికగా వెలువరించాలనుకొన్నాము. అప్పట్లో 
పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ గారు తిరుమల-తిరుపతి దేవస్థానాల ఇ.ఓ.గా ఉండేవారు. 
ప్రత్యేక సంచిక గురించి చెప్పినప్పుడు చాలా సంతోషించి సంపూర్ణ సహకారం 
అందించారు. దేవస్థానాన్ని గురించీ, తిరుమల గురించీ విషయ పరిజ్ఞానం బాగా 
ఉన్నవారిచేత వ్యాసాలు వ్రాయించాం. అర్చకస్వాములను ఇంటర్వ్యూ చేసాం. 
అన్నమాచార్య ప్రాజెక్టు గురించి (ప్రాజెక్టు అధికారి) కామిశెట్టి శ్రీనివాసులు గారిని 
అడిగి ఒక వ్యాసాన్ని వ్రాయించాం. నంభాషణలలో దేవస్థానం అధికారులూ, 
అర్చకస్వాములూ, సాధారణ భక్తులూ ఎవరైనా ప్రసాద్‌గారిని గురించి ఘనంగా 
చెపుతుంటే నాకు లోపల సంతోషంగా ఉండేది. (ఆయన మా గుంటూరు వాడని 
కావచ్చు!) ముఖచిత్రం విషయంలో ఇ.ఓ. సహాయం అవసరమైంది. కవర్‌ పేజీ మీద 
ఎప్పుడూ సినిమా తారల బొమ్మలు ప్రచురించే మేము ప్రత్యేక సంచిక ముఖ చిత్రంగా 
స్వామివారి కిరీటం వేద్దామనుకొన్నాం. 


ఐతే, అప్పటివరకు స్వామివారి ఆభరణాలను ఎప్పుడూ ఫొటో తీసిన సందర్భం 
లేదు. ఆలయంలో ఫొటోలు తీయటానికి కెమెరాను లోపలకు తీసుకొని వెళ్లనివ్వరు. 
కిరీటాన్ని బయటకు తీసుకురానివ్వరు. అది చాలా ఖరీదైనదేకాక, స్వామివారి 


84 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


శిరస్సును అలంకరించినదిగా ఎంతో పవిత్రమైనదికూడా. అప్పట్లో రావుల 
సూర్యనారాయణ గారు పి.ఆర్‌.ఓ.గా (8*6 సంబంధాల అధికారి) ఉండేవారు. ఫొటో 
ఎలాగని ఆయనను సలహా అడిగితే “పి వి.ఆర్‌ కె. ప్రసాద్‌గారిని సంప్రతించండి, 
ఆయన అనుమతి ఇవ్వాలనుకొంటే ఏమైనా ఒక మార్గం కూడా చెప్పవచ్చు” అన్నారు. 
మేము ఎలానూ ఆయనను కలవాలనుకొంటున్నాం కనుక కలుసుకొని, కిరీటం 
ఫొటోకు అనుమతించమని కోరాం. ఫొటో తీసుకొనటానికి ఆయన అనుమతి ఇచ్చి, 
పి.ఆర్‌.ఓ. గారిని పిలిచి ఆయనకు ఆదేశాలు ఇచ్చారు. ఆలయం లోపల కాకుండా, 
వెలుపల ఆవరణలోనే ఫొటోకు ఏర్పాటు జరిగింది. స్వామివారిని అలంకరించటానికి 
ముందు కిరీటం, ఇతర ఆభరణాలు గర్భగుడి ముందున్న ఒక గదిలో స్టీల్‌ ఆల్మైరాలలో 
భద్రంగా ఉంచుతారు. ఆల్మైరాలను తెరవటానికి చాలా కట్టుదిట్టాలు ఉన్నాయి. 


ఇద్దరు ముగ్గురు అధికారులు, అర్చకస్వాముల సమక్షంలో eg 
తెరుస్తారు. పి.ఆర్‌.ఓ.గారు ఈ ఏర్పాట్లన్నీ చేసి, కిరీటాన్ని స్వయంగా ఆలయం 
ప్రాంగణంలోనే బయటికి తెచ్చారు. కిరీటాన్ని తాకటమే తనకు మహద్భాగ్యంగా, 
జన్మ ధన్యమైనట్లుగా ఆయన భావించి సంబరపడటం నాకు గుర్తుంది. ఇండియన్‌ 
ఎక్స్‌ప్రెస్‌, ఆంధ్రప్రభ పత్రికల సీనియర్‌ ఫొటోగ్రాఫర్‌ జి.శ్రీనివాసులు గారు ఫొటోలు 
తీసారు. పి.ఆర్‌.ఓ.గారూ ఇతర అధికారులూ కిరీటాన్ని తిరిగి జాగ్రతగా లోపలకు 
తీసుకొని వెళ్లి అల్మైరాలో భద్రపరిచారు. అది స్వామివారికి నివేదనల సమయం. 
దర్శనం ఉండదు కనుక ఆ సమయంలో భక్తజనం ఆలయంలో లేరు. ఆ విధంగా 
పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌గారి సహాయంతో మేము శ్రీవేంకటేశ్వరస్వామివారి కిరీటం 
ఫొటో సంపాదించి ముఖచిత్రంగా ప్రచురించగలిగాము. ఎవరైనా, ఏదైనా సహాయం 
అడిగితే, అది మంచిపనే అనే నమ్మకం కలిగితే, ఆయన ఎలా సహాయం చేయాలని 
ఆలోచించేవారు, ఎలాగో చేసేవారు. అది ఆయన విశిష్టత. 


ఇది జరిగిన సమారు మూడు దశాబ్దాల తరువాత పత్రికలలో వచ్చిన కొన్ని 
ఆరోపణలను పురస్కరించుకొని, స్వామివారి ఆభరణాలన్నీ భద్రంగా ఉన్నాయో 
లేదో పరిశీలించటం కోసం ఒక కమిటీ నియామకం జరిగింది. ఇద్దరు సుప్రీం కోర్టు 
మాజీ న్యాయమూర్తులు (జస్టిస్‌ వాధ్వా, జస్టిస్‌ జగన్నాధరావు) ఆధ్వర్యంలో ఏర్పడిన 
ఈ కమిటీలో శ్రీ పి.వి.ఆర్‌.కె.ప్రసాద్‌, మాజీ డి.జి.పి. శ్రీఆర్‌. ప్రభాకరరావు గార్లతో 
పాటు నేనూ సభ్యుడుగా ఉండే అవకాశం కలిగింది. మేము ఫొటో తీయించిన 


రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 85 


కాలంలో స్వామివారికి ఒకటో రెండో కిరీటాలు ఉండేవి. మా కమిటీ పరిశీలన 
జరిగినప్పుడు ఎనిమిది కిరీటాలు ఉన్నాయి, వాటిలో మేము ఫొటో తీసిన కిరీటం 
ఏదో నేను గుర్తించలేకపోయాను. ఆభరణాల పరిశీలన కాలంలో పి వి.ఆర్‌ కె.ప్రసాద్‌ 
గారికి స్వామివారి పట్లగల భక్తివిశ్వాసాలు ఎంత గాఢమైనవో గమనించగలిగాను. 
స్వామివారి ఆలయం చుట్టూ ఆయన పొర్లుదండాలు పెట్టేవారు, అది చాల శ్రమతో 
కూడినది. 


ఏది జరిగినా అది స్వామివారి సంకల్పం ప్రకారమే జరుగుతుందని ప్రసాద్‌గారి 
విశ్వాసం. కమిటీ పరిశీలన కాలంలోనే, ఒకరోజు సాయంత్రం వేళ తిరుపతి నుంచి 
ఆయనతో పాటు కారులో కొండమీదికి వెళ్లినప్పటి సంఘటన గుర్తుకు వస్తున్నది. 
తనకు ఒళ్లు సలపరింతగా ఉన్నదనీ, జ్వరం వచ్చినట్లున్నదనీ ప్రసాద్‌గారు అన్నారు. 
ప్రక్కనే ఉన్న నేను చేయి తాకి చూస్తే అంతవేడిగా లేదు. అదే చెప్పాను. కాని ఆయన 
జ్వరం ఉన్నదన్నారు. “ఇదేమిటి? ఇలా ఆకస్మికంగా జ్వరం?” అన్నాను. ఆయన “అది 
అంతేలేండి. ఈపూట నాకు స్వామి దర్శనం లేదు. మీరంతా దర్శనానికి వెళ్లిరాండి” 
అన్నారు. కొండమీదికి వెళ్లాక టెంపరేచర్‌ చూస్తే 102 డిగ్రీలు ఉంది! “రేపు పొద్దుటికి 
తగ్గిపోతుందిలేండి' అన్నారాయన. ఆ పూట దర్శనం లేకుండా చేయటానికే స్వామి 
తనకు జ్వరం తెప్పించారని ఆయన ఉద్దేశం. ఆశ్చర్యంగా ఆయనకు ఏ తెల్లవారు 
జాము సమయానికో జ్వరం తగ్గిపోయింది. దర్శనానికి పొద్దునే వెళ్లారు, పొర్లు 
దణ్నాలు పెట్టారేమో కూడా. 


ప్రసాద్‌గారికి సంయమనం మెండు. సాధారణంగా కోపం రాదు. వచ్చినా 
దానిని బయటికి కనపడనివ్వరనుకొంటాను. ఒకరోజు ఉదయం ఆయనతోపాటు 
ఆలయానికి వెళుతున్నాం. మహాద్వారం నుంచి వెళ్లటానికి మాకు (టి.టి.డీ. 
పని మీద వెళ్లినవాళ్లం) అనుమతి పత్రాలు ఉన్నాయి. పట్టుబట్టలు కట్టుకొని, 
చొక్కాలేకుండా ప్రసాద్‌గారు టి.టి.డి. గౌరవ సలహాదారు కూడా కనుక ఆయన 
ఏ పత్రాలూ వెంట తెచ్చుకోలేదు. ఆయన ముందు ఉన్నారు, మేము ఆయన వెనుక 
ఉన్నాము. మహాద్వారం వద్ద ఉన్న పోలీసు చెయ్యి అడ్డంపెట్టి అనుమతి పత్రం లేదు 
కనుక ఆయనను లోపలకు పోనివ్వలేదు. అనుమతి పత్రాలు ఇవ్వగలిగిన అధికారి 
ఆయన. నేను వెనుక నుంచి ఆయన ఫలానా అని పోలీసుకు చెప్పాను. ఐనా అతడు 
ఎవరైతే నాకేమిటి అన్నట్టు అడ్డగించాడు. రెండు నిమిషాలు అతడికి నచ్చచెప్పటానికి 


86 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


చేసిన ప్రయత్నం ఫలించలేదు. ప్రసాద్‌గారికి ఓపిక నశించి ఉంటుంది, Bow 
తియ్‌” అని గట్టిగా గదిమి ముందుకు వెళ్లారు. తరువాత లోపలినుంచి అధికారులు 
రావటం, ఆయనను తీసుకొని వెళ్లటం ఊహించదగినదే. ప్రసాద్‌గారు పోలీసును 
తప్పుపట్టలేదు, కోపగించలేదు. నిజానికి పోలీసు చేసినది తప్పుకాదని ప్రసాద్‌గారికి 
తెలుసు. కోపగించకపోవటం ఆయన సంస్కారం. 


పరిపాలనా సామర్థ్యం, నీతి నిజాయితీలు, పదుగురికి మేలు చేయాలనే తపన, 
అచంచలమైన భక్తి, భారతీయ ధర్మం పట్ల అపారమైన గౌరవం, నిత్య జీవితంలో 
నియమనిష్టలు, ఆధ్యాత్మిక రంగంలో పెద్దలను పూజించే సంస్కారం ప్రసాద్‌గారి 
మూర్తిమత్వ ప్రత్యేకతలలో కొన్ని. 


kk KE 


రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 87 


ప్రాతః స్మరణీయులు ప్రసాద్‌ 


తమకు నచ్చిన విధంగా, తాము విశ్వసించిన విలువల విషయంలో ఏ మాత్రం 
రాజీపడకుండా, భేషజం కానీ మొహమాటం కానీ లేకుండా హాయిగా జీవించేవారు 
కొందరు ఉంటారు. వారిలో పీవీఆర్‌కె ప్రసాద్‌గారు ఒకరు. ఆయన ధర్మాగహం 
ప్రదర్శిస్తారు కానీ Adare వ్యవహరించరు. ఎంత ఒత్తిడి వచ్చినా తాను 
అనుకున్నదానికి అంగుళం కూడా పక్కకి వెళ్ళరు. ఉన్నతాధికారులుగా పని 
చేసినవారిలో ముక్కుకు సూటిగా వెళ్ళేవారూ, నియమనిబంధనలను (రూల్‌బుక్‌ను) 
తు చ తప్పకుండా పాటించేవారూ చాలామంది ఉంటారు. కానీ అన్ని అంశాలనూ 
మానవీయకోణంలో పరిశీలించి మనసు చెప్పిన నిర్ణయం తీసుకునే ప్రసాద్‌గారివంటి 
వ్యక్తులు అరుదు. రకరకాల మనస్తత్వాలు కలిగిన ముఖ్యమంత్రులతో సమాలోచన చేసి 
నిర్ణయాలు తీసుకున్నారు, అమలుపరిచారు. చాలా సందర్భాలలో ముఖ్యమంత్రులు 
తీసుకున్న నిర్ణయాలతో విభేదించారు. తనదైన శైలిలో వివరించి, ఒప్పించి, 
నిర్ణయాలను మార్చించారు. 


ప్రసాద్‌గారిలాగా అంతటి వైవిధ్యభరితమైన పదవులు నిర్వహించిన ఐఏఎస్‌ 
అధికారి మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. జిల్లా కలెక్టర్‌ నుంచి ముఖ్యమంత్రికి 
కార్యదర్శి, పౌరసంబంధాల శాఖ కమిషనర్‌, విశాఖ పోర్ట్‌ ట్రస్ట్‌ అధికారి, మానవ 


కొండుభట్ల రామచంద్రమూర్తి, ఎడిటోరియల్‌ డైరక్టర్‌, “సాక్షి మీడియా గ్రూప్‌ 


88 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


వనరుల సంస్థ డైరెక్టర్‌ జనరల్‌, తిరమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యుటివ్‌ ఆఫీసర్‌, 
ప్రధానమంత్రి మీడియా సలహాదారు పదవి వరకూ వివిధ హోదాలలో పని చేశారు. 
ప్రధాని సలహాదారు హోదాలో ఎవ్వరూ చేయని పనులు ఆయన చేశారు. దేశంలోని 
శంకరాచార్యులనూ, పీఠాధిపతులనూ, అఖాడాల అధినేతలనూ, సాధువులనూ 
వందల సంఖ్యలో కలుసుకొని బాబ్రీమసీదు-రామజన్మభూమి వివాదంపైన 
ఏకాభిప్రాయం సాధించే దిశగా సంప్రతింపులు జరిపారు. ప్రసాద్‌ నమ్ముకున్న సూత్రం 
ఒక్కటే. నిజాయతీగా, నిర్భయంగా పని చేయడం, శక్తివంచనలేకుండా ప్రజలకు 
సేవచేయడం, ఫలితం ఆశించకుండా శ్రమించడం, దాపరికం లేకుండా, కల్లాకపటం 
లేకుండా వ్యవహరించడం, భగవంతుడిపైన భారం వేయడం. ఈ విశ్వాసమే 
ఆయనను ఆద్యంతం నడిపించింది. 


నాకు ప్రసాద్‌గారు చాలాకాలంగా తెలుసు. ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా ఉన్న 
రోజుల నుంచీ పరిచయమే. పరస్పరం గౌరవం ఉన్నది. తారసపడినప్పుడు మర్యాదగా 
పలకరించుకోవడమే కానీ సుదీర్హంగా చర్చించే అవకాశం దొరకలేదు. కలుసుకున్న 
సందర్భాలు కూడా తక్కువ. ఖమ్మం కలెక్టర్‌గా ఉండగా మా నాన్నగారు మా తమ్ముడిని 
తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళారు. నాన్నగారు స్వాతంత్ర్య సమర యోధుడు. 
గ్రామ కరణం. పట్టభద్రుడై వ్యవసాయం పర్యవేక్షిస్తున్న మా తమ్ముడికి ఉద్యోగం 
వేయించమని అడగడానికి వెళ్ళారు. యోగ్యత ఉన్నవారికి ఉద్యోగాలు ఇప్పించేందుకు 
కలెక్టర్‌ చొరవ చూపిస్తున్నారని ఎవరో ఆయనకు చెప్పారు. వారిద్దరితో ప్రసాద్‌గారు 
ఆప్యాయంగా మాట్లాడి కొద్ది రోజుల కిందట వస్తే ఉద్యోగం దొరికేదనీ, ప్రస్తుతానికి 
అవకాశాలు లేవనీ చెప్పి పంపించారు. ఉద్యోగం దొరక్కపోయినా కలెక్టర్‌ ఆదరించి 
మాట్లాడిన పద్ధతి మా నాన్నగారికి నచ్చింది. ఆ తర్వాత చాలాకాలం ఆ ఉదంతం 
గురించి చెప్పేవారు. 


ఎన్‌టి రామారావు ప్రభుత్వంలో సమాచార, పౌరసంబంధాల శాఖలో 
కమిషనర్‌గా పని చేస్తున్నప్పుడు వృత్తిరీత్యా కొన్ని సందర్భాలలో కలుసుకున్నాను 
కానీ మనసు విప్పి మాట్లాడుకున్న సందర్భాలు లేవు. ప్రధాని పివి నరసింహారావు 
వెంట కోపెన్‌హెగెన్‌ వెళ్ళిన మీడియా బృందంలో నేను సభ్యుడిని. ప్రధానితో మీడియా 
సలహాదారూ ప్రయాణం చేశారు. ఆ నాలుగు రోజుల పర్యటనలో మాత్రం మేము 
తరచు కలుసుకొని చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఆ బృందంలో తెలుగువాళ్ళం 


రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 89 


ఇద్దరమే కావడం ఒక కారణం. వేల మైళ్ళ దూరంలో కూర్చొని ఆంధ్రప్రదేశ్‌కు 
సంబంధించిన అనేక విషయాలు చర్చించాం. 


అంతకు మునుపూ, ఆ తర్వాతా ప్రధానులతో పర్యటించిన సందర్భాలలో 
ప్రధానుల వెంట వచ్చిన మంత్రులూ, అధికారులూ ముక్తసరిగా మాట్లాడేవారు. 
ఎక్కువ మాట్లాడితే ఎక్కడ గొడవ వస్తుందోనని సంకోచించేవారు. ప్రసాద్‌గారికి 
అటువంటి భయసందేహాలు ఉందేవి కావు. తన అభిప్రాయాలను నిస్సంకోచంగా 
వెల్లడించేవారు. ప్రతి అంశంపైనా ఆయనకు నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉండేవి. 
మంచి అధికారి ఎవరంటే కొత్త ఫైళ్ళు సృష్టించేవాడని పరిపాలనారంగంలో 
నిష్ణాతులైనవారు చెబుతారు. అంటే కొత్త ఆలోచనలు చేసేవారనీ, కొత్త పుంతలు 
తొక్కేవారనీ, యథాతథ స్థితిని కొనసాగించకుండా సంస్కరణలు ప్రవేశపెట్టేవారనీ 
అర్థం. ప్రసాద్‌గారు ముఖ్యమంత్రి కార్యాలయంలో పని చేసినా టీటీడీలో పని చేసినా, 
డాక్టర్‌ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల సంస్థలో పని చేసినా వాటి స్థాయిని పెంచే 
విధంగా సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఎక్కడ పని చేసినా తన ముద్ర ఉండేది. 


మానవ వనరుల సంస్థను ప్రభుత్వ అధికారుల శిక్షణాకేంద్రంగా మలచి 
ఉన్నతస్థాయికి పెంచడంలో ఆయన పాత్ర అద్వితీయం. పరిపాలనలో అనుభవం 
లేని, అపరిమితమైన ఆవేశం కలిగిన ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావుతో తనకు 
ఎదురైన సమస్యలను ప్రసాద్‌గారు పరిష్కరించుకున్న తీరు కొత్త తరం అధికారులకు 
మార్గదర్శకం కావాలి. రామారావు చెప్పుడు మాటలు విని ఆవేశపడి నిర్ణయాలు 
తీసుకునేవారు. ప్రసాద్‌గారి మీద పితూరీలను నమ్మి ఆయనను బదిలీ చేస్తూ 
ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ ఉత్తర్వులు పట్టుకొని ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి తాను 
నిర్లోషినని నిరూపించుకున్నారు. రామారావు పశ్చాత్తాపం చెందారు. అదే పదవిని 
పట్టుకొని వేళ్ళాడకుండా ఉన్న పదవి నుంచి విరమించుకోవడం, అదే రోజు కొత్త 
పదవిలో చేరడం కూడా ఆయనను చూసి నేర్చుకోవాలి. 


శంకరన్‌ వంటి అధికారులు మానవసేవే మాధవ సేవ అనుకొని నిరంతరం 
దళితులూ, ఆదివాసీలూ, ఇతర బడుగువర్లాల అభ్యున్నతి గురించి ఆలోచించేవారు. 
ప్రసాద్‌గారూ ఇటు మానవసేవనూ, అటు మాధవసేవనూ తనదైన శైలిలో జమిలిగా 
చేశారు. వారూ, వీరూ నిస్వార్థంగా ప్రజాసేవ చేసినవారే. ప్రాతఃస్మరణీయులే. 
ఆదర్శప్రాయులే. ప్రభుత్వ సర్వీసులో కొత్తగా ప్రవేశించినవారు ప్రసాద్‌గారి వ్యక్తిత్వం 


90 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


నుంచి నేర్చుకోవలసిన అంశాలు అనేకం ఉన్నాయి. తాము ప్రజాసేవకులమనీ, 
ప్రజాసంక్షేమంకోసం అంకితభావంతో పని చేయాలనీ, ప్రజలకు జవాబుదారీగా 
ఉండాలనే అవగాహన ఎల్లప్పుడూ కలిగి ఉండటం ఈ అంశాలలో ప్రధానమైనది. 


“జీహుజూర్‌, జోహుకుం” అనకుండా ముఖ్యమంత్రుల, మంత్రుల నిర్ణయాల వల్ల 
ప్రజలకు నష్టం జరుగుతుందని భావించిన పక్షంలో ఆ విషయం అధికారంలో ఉన్న 
రాజకీయ నాయకులకు నిర్భయంగా తెలియజేయడం, సవరణలు సూచించడానికి 
అవసరమైన చిత్తశుద్ధి ఆయనకుంది. ఎవ్వరిపట్లా ద్వేషభావం లేకపోవడం, ఎవ్వరినీ 
పరోక్షంలో విమర్శించకపోవడం, నిందించకపోవడం. రాజకీయ నాయకులందరూ 
అవినీతిపరులనీ, అధికారులంతా భ్రష్ణుపట్టారనీ, సమాజంలో నైతిక విలువలు 
దిగజారుతున్నాయనే పడిగట్టు అభిప్రాయాలను వల్లిస్తూ వాపోకుండా ఆశావాదంతో, 
ఎదుటి మనిషి నిజాయితీని గౌరవిస్తూ నిర్మాణాత్మకంగా వ్యవహరించడం ప్రసాద్‌గారి 
పద్ధతి. 

మనిషిలో చెడును చూడటం కంటే మంచిని చూడటానికి ఆయన 
ప్రయత్నించేవారు. సమస్యను సాకల్యంగా పరిశీలించి, అర్ధం చేసుకొని ఉన్న 
పరిస్థితులలో అత్యుత్తమమైన పరిష్కారం సూచించడం ఆయన విధానం. వినయం, 
నిరాడంబరత, అవగాహన, సంయమనం, సృజన, ఆశాభావం, సకారాత్మక దృక్పథం 
కలగలిపితే ప్రసాద్‌గారి సంస్కారం. పదవీ విరమణ అనంతరం దాదాపు ఒకటిన్నర 
దశాబ్దాలపాటు రకరకాల కార్యక్రమాలతో నిర్విరామంగా గడిపిన కార్యశూరుడు 
ఆయన. 


ఎంత గొప్ప పని చేసినా ఘనకార్యం చేసినట్టు చెప్పుకునేవారు కాదు. 
తాను నిమిత్తమాత్రుడినంటూ పదేపదే గుర్తు చేసేవారు. భగవంతుడే తనను 
నడిపిస్తున్నాడనేది ఆయన ప్రగాఢ విశ్వాసం. ఏ మంచి కార్యక్రమం చేయాలన్నా 
హరిగురువుల అనుగ్రహం లేకుండా సాధ్యపడదని అనేవారు. 'నాహం కర్తా, హరిః 
Sor’ అన్నది టీటీడీలో తన హయాంలో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలనూ, 
శ్రీనివాసుడి లీలనూ వివరించే పుస్తకానికి మాత్రమే కాదు, ఆయన ఆత్మకథకూ 
మకుటమే. బహుముఖ ప్రజ్ఞాశాలి, అజాతశత్రువు, సామరస్యవాది, శాంతికాముకుడు 
అయిన ప్రసాద్‌గారి అస్తమయం లౌకిక, ఆధ్యాత్మిక రంగాలకు తీరని లోటు. 
ఆయనకిదే నా హృదయాంజలి. 


KKK 


రాజర్షి పి.వి.ఆర్‌ 3. ప్రసాద్‌ 91 


అవిరళ కృషీవలుడు పీవీఆర్కే ప్రసాద్‌ 


పాలనా వ్యవస్థను సమర్థంగా నిర్వర్తించగల నిపుణత, ఆధ్యాత్మిక చింతన, 
మానవతకు నిలువెత్తు నిదర్శనంగా చెప్పుకోదగ్గ పివిఆర్కే సంస్థలను, వ్యవస్థలను 
అభివృద్ధి పథాన నడిపించడంలో అందెవేసిన చేయిగా పేర్కొనవచ్చు. 

ఎక్కడ, ఏ హోదాలో పనిచేసినా తనదైన శైలిలో, తనదైన పనితీరును ప్రతిబింబింప 
జేయటంలో ఆయన అనుసరించిన విధానం ఒక ప్రత్యేకత సంతరించుకున్నదనాలి. 
అది తిరుమల తిరుపతి దేవస్థానం అయినా, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల 
అభివృద్ధి సంస్థ అయినా, మరే ఇతర సంస్థ అయినా పీవీఆర్కే గుర్తు చిరస్థాయిగా 
నిలిచి పోయేలా వుంటుంది. పివిఆర్కేతో నాది ఐదు దశాబ్దాల అనుబంధం. నా సొంత 
జిల్లా ఖమ్మం కలెక్టర్‌ గా ఆయన పనిచేసే కాలంలో మొదలైన పరిచయం సమైక్య 
రాష్ట్రంలో సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్‌ గా పనిచేస్తున్న సమయంలో 
మరింతగా పెరిగి, తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారిగా ఉన్నప్పుడు 
దృఢపడి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల 
అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌ జనరల్‌గా ఆయన ఉన్నప్పుడు నేనక్కడ అదనపు డైరెక్టర్‌ గా 
ఆయనతో కలిసి పనిచేసే వరకూ కొనసాగింది. 


వనం జ్వాలా నరసింహారావు, ముఖ్యమంత్రికి CPRO, తెలంగాణ 


92 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


ఐదేళ్ళ క్రితం కొంతమంది స్నేహితులతో కలిసి భద్రాచలంలో 'అతిరాత్రం' 
పేరుతో పన్నెండు రోజులు బ్రహ్మాండమైన పుణ్య యజ్ఞాన్ని చేశాం. దాని నిర్వహణ 
పూర్వరంగంలోనూ, నిర్వహణ జరుగుతున్నప్పుడూ స్వర్గీయ పీవీఆర్కే ప్రసాద్‌ గారు 
దానికి సంబంధించిన పూర్తి బరువుబాధ్యతలను తన భుజస్కంధాల మీద వేసుకుని, 
లక్షలాది మంది మెచ్చేలా యజ్ఞాన్ని పరిసమాప్తి చేయించారు. దర్శనం మాగజైన్‌ 
శర్మ గారితో సహా నేను ఆ యజ్ఞ నిర్వహణలో పాలు పంచుకోవడం మా పూర్వ జన్మ 
సుకృతం. 


స్వర్గీయ ప్రసాద్‌ గారు మరణించేదాకా, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 
వ్యవస్థాపక అధ్యక్షుడిగా నిర్వహించిన స్వామీ రామానంద తీర్థ మెమోరియల్‌ ట్రస్ట్‌ 
అధ్యక్షుడిగా వున్నారు. ఆ సంస్థ అభివృద్ధికి ఎంతో కృషి చేసిన ఆయన సేవలను 
కొనియాడుతూ సభ్యులంతా ఆయనకు సంతాపం ప్రకటించారు. 


1998లో పివిఆర్కే మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో డైరెక్టర్‌ 
జనరల్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజే, అప్పటికే సంస్థ చేపట్టిన ఒక 
ప్రధాన అంశాన్ని ఆయనకు వివరించడానికి ఆయన ఛాంబర్‌ లోకి వెళ్లటం జరిగింది. 
ఆ సంస్థ చైర్మన్‌గా ముఖ్యమంత్రి హోదాలో వున్న నారా చంద్రబాబు నాయుడు 
ఆదేశాలకు అనుగుణంగా, ఆప్టికల్‌ మార్క్‌ రీడర్‌ (ఓ.ఎం.ఆర్‌) పద్ధతిలో ఐదు లక్షల 
పైగా వున్న ప్రభుత్వ ఉద్యోగుల శిక్షణావసారాల విశ్లేషణ మానవ వనరుల అభివృద్ధి 
సంస్థ చేపట్టింది. దానిని కింది స్థాయి ఉద్యోగులైన జూనియర్‌ అసిస్టెంట్ల నుండి, 
శాఖల ఉన్నతాధికారుల వరకు నిర్వర్తించాల్సి వుంది. ఐతే అప్పట్లో లోక్‌సభ ఎన్నికలు 
జరుగుతున్నందున ముఖ్యమంత్రి ఆ పనిలో బిజీగా వుండడంతో సంస్థ చేపట్టిన పనిలో 
కాస్త జాప్యం కావటం జరిగింది. ఏ క్షణంలోనైనా సీఎం ఈ విషయాన్ని గురించి అడిగే 
ఆస్కారం వున్నందున ఆ అంశాన్ని చూస్తున్న నేను ఆ వివరాలు చెపానన్నాను. నెను 
వివరించే లోపే ప్రసాద్‌ గారు నాతో, తాను ఆ సంస్థలో విశ్రాంత సమయం కోసం 
చేరానని, తన ఆధ్యాత్మిక పనులకు వెసులుబాటు కల్పించాలని కోరి మరీ ఆ పోస్టింగ్‌ 
వేయించుకున్నాననీ, ఈ విషయాలన్నీ అదనపు డైరెక్టర్‌ జనరల్‌గా పని చేస్తున్న 
ఊర్మిళా సుబ్బారావు చూసుకుంటారనీ అన్నారు. ఆయన ఆమాటలు అంటుండగానే 
ముఖ్యమంత్రి స్వయంగా పివిఆర్మేకి ఫోన్‌ చేసి ఓఎంఆర్‌ పురోగతి వివరాలు 


రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 93 


తీసుకురమ్మని కోరటం జరిగింది. తక్షణమే నానుంచి కావలసిన సమాచారం రాబట్టి 
నన్ను తీసుకుని ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళారు. అక్కడ ఆయన ఒఎంఆర్‌ 
వివరాలను ఎంతో కాలంగా తెల్సినవాడిలా సోదాహరణంగా ముఖ్యమంత్రికి 
వివరించడం కళ్లారా చూసిన నాకు ఆయనకున్న విషయ పరిజ్ఞానం పట్ల ఆశ్చర్యం 
కలిగింది. 


1998 నాటికి “ఇన్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌ గా వ్యవహరించబడిన ఆ సంస్థ 
కేవలం సంప్రదాయ బద్ధంగా నిబంధనలకు లోబడి, తరగతి గదులకు లోబడి శిక్షణా 
కార్యక్రమాలు నిర్వహించడానికి మాత్రమే పరిమితమయ్యిది. ఆయన డైరెక్టర్‌ జనరల్‌ 
గా పదవీ బాధ్యతలు చేపట్టిన అచిర కాలంలోనే కొత్త కొత్త పద్ధతులకు శ్రీకారం చుట్టి 
సంస్థను పటిష్టపరచటంలో కొత్త-కొత్త శిక్షణా కార్యక్రమాలు చేపట్టడంలో అంతకు 
ముందు ఎవరూ సాధించలేని ఫలితాలను సాధించగలిగారు. 


ప్రసాద్‌ గారి హయాంలోనే, మర్రి చెన్నారెడ్డి మరణానంతరం, సంస్థ పేరు 
మార్చి, డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థగా నామకరణం 
చేయటం జరిగింది. రాష్ట్రంలోని భూత, భవిష్యత్‌, వర్తమాన మానవవనరుల 
అభివృద్ధికి ముందుచూపుతో వ్యవహరించి గమనాన్ని, గమ్యాన్ని మార్చి రాయగలిగిన 
సత్తా సామర్థ్యం వారికే సాధ్యపడిందనాలి. “ప్రభుత్వ ఉద్యోగులందరికీ శిక్షణ” అన్న 
నినాదంతో రాష్ట్ర శిక్షణా COS (State Training Initiative-ఎస్టీఐ) 
అనే విధాన ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ఘనత ఆయనదే. ఉద్యోగుల పనితీరులో 
సామర్థ్యాన్ని పెంపొందించి వారిని నిష్టాతులుగా తీర్చిదిద్దడానికి, ఎస్టీఐ ద్వారా, 
రాష్ట్రంలోని 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగులందరికీ ప్రతి ఉద్యోగికీ కనీసం సంవత్సరంలో 
60 గంటల శిక్షణ (దాదాపు రెండు వారాల పాటు) ఇచ్చే ఏర్పాటు చేశారాయన. 
అప్పట్లో యావత్‌ భారత దేశంలో అమలు చేయాలన్న జాతీయ శిక్షణా విధానాన్ని 
మొట్టమొదటగా అమలు చేసింది ఇక్కడే. సంస్థకు కావలసిన మౌలిక వసతులను 
అబ్బురపరిచే రీతిలో సమకూర్చిన ఘనత, చరిత్ర వారి స్వంతం. వారి దూరదృష్టికి 
నిదర్శనమే నేడు మానవ వనరుల సంస్థ భవన సముదాయం కాని, శిక్షణా పటిష్టత 
కాని, సిబ్బంది సామర్థ్యం కాని, మరేదైనా కాని. అప్పట్లో అటువంటి తొట్ట తొలుత 
పరిపాలనాపరమైన మార్పులను తీసుకువచ్చే వ్యవస్థను తీర్చదిద్దే క్రమాన్ని అత్యంత 
సునాయాసంగా, చాకచక్యంగా సమర్థవంతంగా చేయటం బహుశా వారికే స్వంతం 
అని చెప్పవచ్చు. పద్ధతి ప్రకారం శిక్షణా అవసరాలను గుర్తించి వినూత్న పద్ధతులను 


94 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


ఎంపిక చేసి డి.వి.డి.ల ద్వారా, కంప్యూటర్ల ద్వారా, శాటిలైట్‌ నెట్‌ వర్క్‌ ద్వారా, దృశ్య 
శ్రవణ మాధ్యమాల ద్వారా శిక్షణను అందించే పద్ధతులకు శ్రీకారం చుట్టారు. 


హెచార్జీ కాంపస్‌లోనే “సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌” (0.2.2) నెలకొనడం 
ప్రసాద్‌గారి చొరవతోనే. పాలనలో అత్యుత్తమ ప్రమాణాలను ఎక్కడ రూపొందించినా, 
వాటిని గుర్తించి, మనకనుకూలంగా అవి అనుసరించదగ్గ పద్ధతులను అభివృద్ధి 
చేయటంలో సిజిజి తనదైన పాత్ర పోషించడం జరుగుతున్నది. అప్పటి బ్రిటీష్‌ 
ప్రధాని టోని బ్లేయిర్‌ సిజిజి ప్రారంభోత్సవానికి హాజరు కావడం, చాలా సమయం 
వెచ్చించి సంస్థ తీరుతెన్నులను నిశితంగా పరిశీలించడంతోపాటు నాటి ముఖ్యమంత్రి 
చంద్రబాబు నాయుడుతో ముఖాముఖి చర్చించడానికి వెనుక పీవీఆర్కే కృషి వుంది. 
ఎక్కడికక్కడ ఆయా జిల్లాలకే పరిమితమయ్యే రీతిలో జిల్లాస్థాయి శిక్షణా తరగతులు 
నిర్వహించడం ఆయన హయాంలోనే మొదలైంది. జాతీయ శిక్షణా విధానం 
నిర్దెశాలకు లోబడి, ఉద్యోగుల జీతభత్యాలకు వినియోగించే బడ్జెట్‌ కేటాయింపు 
మొత్తంలో, 1.5 శాతం మేరకు శిక్షణా కార్యక్రమాల కోసం ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించే 
పద్ధతి తీసుకురావటం పివిఆర్కే అవిరళ కృషికి తార్కాణం. 


బాల కార్మిక నిర్మూలన కార్యక్రమాన్ని అంతర్జాతీయ బాలల సంస్థ, వివి గిరి 
జాతీయ కార్మిక సంస్థ నేతృత్వంలో నిర్వహించటంలో వినూత్న పద్ధతిలో రూపకల్పన 
చేసి 4100 నిష్టాతులను రాష్ట్రవ్యాప్తంగా తీర్చిదిద్ది సామర్థ్యాలను పెంపు చేయటంలో 
దోహదపడటం ఆయన వల్లే సాధ్యపడింది. 

వీటితో పాటు పివిఆర్కే సారథ్యంలో హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌ ద్వారా 
కార్యక్రమాలు, Swag సహాయంతో అభివృద్ధి కార్యక్రమాలు, భారత ప్రభుత్వ 
డిఒపిటీ సహాయంతో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడంలో ప్రసాద్‌ గారు కీలకమైన 
పాత్ర పోషించారు. 1999 ఎన్నికల అనంతరం అప్పటి క్యాబినెట్‌ మంత్రులకు, నాటి 
ముఖ్యమంత్రికి కలిపి మూడు రోజుల శిక్షణ నిర్వహించడం దేశంలోనే మొదటిసారి. 


దేశం ఒక సమర్థ పరిపాలనాదక్షుడిని, సంస్థల వ్యవస్థాపకుడిని-రూపకర్తను, 
ఆధ్యాత్మిక వాదిని, అన్నింటికీ మించి మంచి నిబద్ధత కలిగిన కర్తవ్యపరాయణుడినీ, 
క్రమశిక్షణా ప్రియుడ్ని, ఆదర్శనీయుడిని కోల్పోయింది. 


kk KE 


రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 95 


పివిఆర్‌కె ప్రసాద్‌ ఎవరంటే... 


ఒక రిటైర్‌ అయిన ఐఏఎస్‌ అధికారి విశిష్టత గురించి కొన్ని మాసాలపాటు సీరియల్‌గా 
ఏదన్నా పత్రికలో రాయాల్సి వస్తే అలాంటి వ్యక్తి ఒక్క పత్రి వేంకటరామకృష్ణప్రసాద్‌ 
మాత్రమే. 


పివిఆర్‌కె ప్రసాద్‌గా బాగా గుర్తింపు పొందిన 1966 ఐఏఎస్‌ బ్యాచ్‌ అధికారి ఈ 
ఆగస్టు 21 తెల్లవారుజామున హైదరాబాద్‌లో కన్నుమూశారు. రిటైర్‌ అయిన అధికారి 
గురించి రాయాల్సి వస్తే అంతా గతమే కదా ఉండేది అనుకుంటాం. కాని ఆగస్టు 
19 తెల్లవారు జామున హాస్పిటల్‌లో చేరే చివరి నిమిషం వరకూ అసాధారణమైన 
ఉద్యమనాయకుడుగా అవిశ్రాంతంగా పనిచేస్తూ ఉన్న వ్యక్తి శ్రీప్రసాద్‌. 


ఆంధ్రప్రదేశ్‌లో దేవాదాయ ధర్మాదాయశాఖ కింద ఏర్పడిన హిందూధర్మ 
పరిరక్షణ ట్రస్టు ఛైర్మన్‌గా 2015 లో బాధ్యతలు స్వీకరించినప్పటినుంచీ శ్రీప్రసాద్‌ 
ట్రస్టు లక్ష్యాలకో సం విరామం లేకుండా పనిచేస్తూనే ఉన్నారు. 2015 డిసెంబరులో, 
2017 ఫిబ్రవరిలో సుమారు 60 మంది వివిధ మఠాధిపతుల, పీఠాధిపతులతో 
ధార్మికసదస్సులు నిర్వహించి, అందరు ధర్మాచార్యుల్ని ఏకతాటిపై నడిపించే 
బృహత్మార్యాన్ని సాగిస్తున్నారు. ఇది ఆయన నాయకత్వసామర్య్యానికి మచ్చుతునక. 


kkk 


జి. SOSH, చీఫ్‌ ఎడిటర్‌, ‘భారత్‌ exi టీవీ 


96 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


1980-81 లో ఆయన తిరుమల తిరుపతి దేవస్థానాల ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా 
పనిచేస్తున్నప్పుడు తిరుమల ఆలయంలో మూల విరాట్‌ విగ్రహానికి అష్టబంధనం 
జరిగింది. 


తెల్లవారురూమున అష్టబంధనంలో వాడాల్సిన నవరత్నాల సెట్లన్నీ ముందే 
తెప్పించుకుని పెట్టుకున్నా, అష్టబంధనం జరిగే కొన్ని గంటల ముందు ఒక సెట్‌ 
తక్కువైంది. ఆ రాత్రంతా తిరుపతిలో గాలించినా నవరత్నాల సెట్‌ దొరకలేదు. 


అర్థరాత్రి దాకా తిరుమల ఆలయంలో శ్రీనివాసుడి ముందు కూర్చుని, ప్రార్థించి, 
కన్నీళ్లు కారుస్తూ, గెస్టు హౌస్‌కి వెళ్లేసరికి, చెన్నై నుంచి వచ్చి సాయంత్రం నుంచి 
నిరీక్షిస్తున్న బిజినెస్‌ మాన్‌ దంపతులు “మేం చేయించి తెచ్చిన ఈ నవరత్నాల సెట్‌ 
అష్టబంధనంలో వాడండి సార్‌” అంటూ బ్రతిమాలుతున్నారు. 


అంతే! వాణ్ణి (శ్రీనివాసుణ్ణి) నమ్ముకుంటే, అన్నీ వాడే ఇస్తాడు, చేస్తాడు అన్న 
నమ్మకం శ్రీప్రసాద్‌లో పాతుకుపోయింది. 


ఇదే కాదు. 


టిటిడిలో కాలినదకన వెళ్లే భక్తులకోసం ఎండావానల నుంచి రక్షణనిచ్చే ROW 
నిర్మించినా, కొండమీద తిరిగే యాత్రికుల కోసం ఉచితబస్సు సౌకర్యం కల్పించినా, 
నిత్యాన్నదానం పథకం ప్రవేశపెట్టినా, వైకుంఠం క్యూకాంస్లెక్స్‌ని సుసంపన్నం చేస్తూ 
నిర్మింపచేసినా, పాపనాశనం డామ్‌ని అధికప్రయోజనం లభించేలా నిర్మింపజేసినా, 
అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు... వగైరా పలు ప్రాజెక్టుల్ని ప్రవేశపెట్టినా, 
పలు కొత్త సేవల్ని, సంస్కరణల్ని తిరుమల ఆలయ సేవల్లో తీసుకువచ్చినా, ఎన్నో 
అవరోధాల్ని ఎదుర్కొని తిరుమల కొండపై మాస్టర్‌ ప్లాన్‌ అమలుచేసినా... ఆ 
ఘనతంతా శ్రీనివాసుడిది మాత్రమే అని చెప్పుకోవడం శ్రీ ప్రసాద్‌ లక్షణం. 


ఇది ఆయన భక్తివిశ్వాసాలకి అద్దం పడుతుంది. 


kkk 


1985 లో సమాచార పౌరసంబంధాల శాఖ కమీషనర్‌గా అనేక ఉద్యోగాలకు 
భారీఎత్తున రిక్రూట్‌మెంట్‌ చేపట్టారు శ్రీ ప్రసాద్‌. రిక్రూట్‌మెంట్‌లో భాగంగా 
పరీక్షలు - ఇంటర్వ్యూలు జరుపుతున్నప్పుడు అకస్మాత్తుగా ప్రసాద్‌ని బదిలీ చేస్తున్నట్లు 
ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సమాచారం వచ్చింది. 


రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 97 


అంతే! 


ఉత్తర్వులు చేతికి వచ్చేదాకా నిరీక్షించకుండానే అప్పటికప్పుడు సమాచార 
పౌరసంబంధాల కమీషనర్‌ అధికారాల్ని డైరక్టరుకు అప్పగించి వెళ్లిపోయారు. 


ఇంకో సంఘటన... 


1991 లో వైజాగ్‌ పోర్టు ఛైర్మన్‌గా ఉన్న శ్రీ ప్రసాద్‌ని ప్రధానమంత్రి 
కార్యాలయంలో జాయింట్‌ సెక్రటరీగా నియమిస్తున్నట్లు ఉత్తర్వులు వచ్చాయి. ఆయన 
వైజాగ్‌ నుంచి ఢిల్లీలో పనిచేస్తున్న నాకు ఫోన్‌ చేశారు. ఎయిర్‌పోర్టుకు రమ్మన్నారు. 
ఎయిర్‌పోర్టులో దిగుతూనే తన నియామకపు ఉత్తర్వుని నాకు చూపించారు. 


“అది చదివి చెప్పు. నీకేం అర్థమవుతోంది?” 


నేను చదివి చెప్పాను. “మీరు కేంద్రప్రభుత్వ సర్వీసులో ఐదేళ్ల డెప్యుటేషన్‌లో 
ఉన్నారు. నాలుగేళ్లు పోర్టులో గడిచిపోయింది కాబట్టి మిగతా డెప్యుటేషన్‌ 
కాలం పూర్తయ్యేదాకా (ఏడాదిపాటు) ప్రధానమంత్రికి మీడియా సలహాదారుగా 
పనిచేస్తారు.” 


“అంతేకదా! ఏడాదికాలంలో ముగిసే పోస్టులో నేను పనిచేయాలా? ఈ పోస్టు 
అక్టర్లేదని పిఎంకి చెప్పడానికి వెళ్తున్నాను.” 


“ఎందుకు తొందరపడతారు? చేరిన తరువాత పిఎంకి ఇష్టమైనంతకాలం 
ఉంటారు కదా!” 


“అలా ఉండదు ఎడ్మినిస్ట్రేషన్‌లో. ఏడాదిలో పోయేవాడిమాట మనమెందుకు 
వినాలి అనుకుంటారు సిబ్బంది.” 


అంతే! ఆయన నేరుగా పిఎం దగ్గరకి వెళ్లి ఆ ఉత్తర్వు కాపీ ఆయనకి ఇచ్చేసి 
వచ్చేశారు. (తరువాత పిఎం ఆ ఉత్తర్వుల్ని మార్చించారు) 


2004లో రాజశేఖ రెడ్డి ప్రభుత్వం వచ్చాక BÁJ% నియామకాల్ని 
రద్దు చేస్తున్నాం? అని ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులు సెక్రటేరియట్‌ దాటి 
బయటకు రాకముందే ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డిలో తన (రిటెర్మెంట్‌ తరువాత కూడా 
లభించిన) డైరక్టర్‌ జనరల్‌ పోస్టు వదిలేసి ప్రసాద్‌ ఇంటికెళ్లిపోయారు. ప్రధానమంత్రి 
దగ్గరవున్నప్పుడు రాజశేఖర రెడ్డికి ప్రసాద్‌ చాలా సహాయం చేశారు. ఈ జిఓ రాగానే 


98 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


ఒక్కసారి 38 కనబడితే చాలు మంచి పోస్టు ఇచ్చుండేవారు సిఎం. కాని అలా 
పోస్టులకోసం వెంపర్లాడటం, $63 చేయటం ఆయన ఎరుగరు. 


ఎంత గ్లామర్‌ ఉన్న పదవి అయినా ఆయన ఏనాడూ వ్యామోహపడలేదు. 
తాపత్రయపడలేదు - అనడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమె. 


kkk 


విశాఖపట్నం పోర్టు ఛైర్మన్‌గా ఉండే రోజుల్లో ఒకసారి కుటుంబంతో పాటు ఊరికి 
వెల్లి వచ్చారు. 

తిరిగొచ్చాక GS దిగగానే వాళ్లను తీసుకువెళ్లటానికి రావల్సిన పోర్టు కారు 
రైల్వేస్టేషన్‌కి రాలేదు. “కారు ఎందుకు రాలేదు? పంపాల్సిన వాడు ఎందుకు 
పంపలేదు? ఎవడు దీనికి బాధ్యుడు...?” ఇలాంటి అధికారదర్పాన్ని ప్రదర్శించే 
మాటలు మాట్లాడకుండా వెంటనే ఆటో ఎక్కేసి బంగళాకెళ్లిపోయారు. 


తిరుపతిలో టిటిడి ఈఓగా పనిచేసే రోజుల్లో కూడా ఎప్పుడు బుద్ధి పడితే 
అప్పుడు ఎవరికీ చెప్పకుండా కాలినడకన తిరుమల కొండ ఎక్కేసేవారు. తనను 
కలుసుకోవడానికి వచ్చే అతి సామాన్యుడికి సైతం అసంతృప్తి కలగకుండా మాట్లాడి 


పంపించేవారు. 

ఢిల్లీలో ప్రధానమంత్రి దగ్గర పనిచేసే రోజుల్లో కూడా ఏదైనా మార్కెటింగ్‌ లేదా 
సినిమాలు వంటి సొంత పనులకు వెళ్లాల్సి వస్తే, సొంతంగా కారు go చేసుకుని 
వెళ్లిపోయేవారు. 

ఇలాంటి ఎన్నో సంఘటనలు ఆయన నిరాడంబర జీవితాన్ని సూచిస్తాయి. 


kkk 


1986 - 87లో ఎక్సైజ్‌ కమీషనర్‌గా ఉండగా ప్రసాద్‌ కుమార్తెకు మద్రాసు (చెన్నై) 
లో ఒక మెడికల్‌ కాలేజీలో సీటు వచ్చింది. కాలేజి మంచిది. 

కాని ఆ కాలేజి యాజమాన్యం అప్పట్లో ఆంధ్రప్రదేశ్‌లో సారా కాంట్రాక్టర్లుగా 
ఉన్న ఒడయార్స్‌ బంధువులది. ఎడ్మిషన్‌ మెరిట్‌ మీద వచ్చినా, తాను ఎక్సైజ్‌ 
కమీషనర్‌గా ఉన్నాడు కనుక, తన నైతికత ప్రశ్నార్థకం అవుతుందని శ్రీ ప్రసాద్‌ 
భావించారు. 


రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 99 


స్వయంగా ముఖ్యమంత్రి (AQ రామారావు) ని కలిసి విషయాన్ని 
లిఖితపూర్వకంగా ఆయన ముందుంచి, “వాస్తవం ఇది. మీరు విచారణ చేసి, ఇందులో 
నేను ఎలాంటి అనైతికతకు పాల్పద్దానని మీకు అనిపించినా నేను ఈ అడ్మిషన్‌ 
వదలుకుంటాను.” అన్నారు. 


ఆ విషయంలో ప్రభుత్వం ఆయన పట్ల పూర్తివిశ్వాసాన్ని ప్రకటించింది. 

ఎక్సైజ్‌ శాఖలో వున్నప్పుడే, లిక్కర్‌ వ్యాపారం చేసే బడా వ్యాపారవేత్త స్వీట్‌ 
పాకెట్‌లో లక్షరూపాయలుంచి ప్రసాద్‌కి ఇవ్వాలని ఆయన ఇంటికే వచ్చి ప్రయత్నం 
చేసినప్పుడు, తక్షణం అవినీతి నిరోధక శాఖకు ఫోన్‌ చేసి ఆ వ్యాపారవేత్తను పట్టించారు 
ప్రసాద్‌. 

నైతిక విలువలకు శ్రీప్రసాద్‌ ఇచ్చిన ప్రాధాన్యత అలాంటిది. 

kkk 

విశాఖపట్నం పోర్టు ఛైర్మన్‌గా పనిచేస్తున్నప్పుడు కొత్తగా విజిలెన్స్‌ ఆఫీసర్‌గా వచ్చిన 
ధిల్లేశ్వరరావు అనే ఒక మాజీ ఎయిర్‌ ఫోర్స్‌ అధికారి పోర్టులో అవినీతి అధికారుల 
చిట్టాని శ్రీప్రసాద్‌ ముందుంచారు. 


“ఈ చిట్టాలో ఉన్నవాళ్లంతా అవినీతిపరులే. వీళ్లందర్నీ నేను ట్రాప్‌ చేయగలను. 
లేదా $59 సహాయంతో చేయించగలను. ముందుగా ఎవర్ని చేయమంటారు సర్‌” 
అని విజిలెన్స్‌ ఆఫీసర్‌ అడిగారు. 


ఆ చిట్టా చూసి సంభ్రమంలో మునిగిపోయిన శ్రీప్రసాద్‌ చివర్లో ఉన్న తన HSH 
సెక్రటరీని ముందు ట్రాప్‌ చేయమని అడిగారు. 


అంతే! 


విజిలెన్స్‌ ఆఫీసర్‌ చెప్పిన విధంగా, చెప్పిన సమయానికి e ప్రైవేట్‌ సెక్రటరీ 
ఛైర్మన్‌ లేని టైంలో ఆయన ఛాంబర్‌లోనే ఉద్యోగం కోసం తిరుగుతున్న వ్యక్తి వద్ద 
లంచం తీసుసుకుంటూ పట్టుబడ్డాడు. 


నీతిమంతమైన పాలన కోసం శ్రీప్రసాద్‌ తాపత్రయపడిన ఇలాంటి సంఘటనలు 
చాలా ఉన్నాయి. 


100 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


ఎన్‌ జనార్దన రెడ్డి ముఖ్యమంత్రిగా (1990-92) పనిచేస్తున్నప్పుడు 12 మెడికల్‌ 
కాలేజీలకి అనుమతిస్తున్నారంటూ కోర్టులో కేసు దాఖలైంది. కోర్టు ప్రభుత్వాన్ని తప్పు 
పట్టింది. జనార్దన్‌ రెడ్డి పదవి కోల్పోయారు. 


1996 లో ఉన్నతవిద్యాశాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నప్పుడు 
శ్రీప్రసాద్‌ ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న సాఫ్ట్‌వేర్‌ ప్రొఫెషనల్స్‌ డిమాండు దృష్ట్యా 
ఇంజినీరింగ్‌ కాలేజీలు ప్రారంభించాలని ప్రతిపాదిస్తే, జనార్దన్‌ రెడ్డి అనుభవ 
నేపథ్యంలో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు సంకోచించారు. కాని శ్రీప్రసాద్‌ 
హేతుబద్ధమైన, నిర్మాణాత్మకమైన విధానం ద్వారా ఎలాగ ప్రతి రెవిన్యూ డివిజన్‌కి ఒక 
ఇంజినీరింగ్‌ కాలేజీని ఏర్పాటుచేయవచ్చో ప్రణాళిక రూపొందించి, ముఖ్యమంత్రిని 
ఒప్పించారు. 

ఇవ్వాళ తెలుగువిద్యార్థులు ఇంజినీరింగ్‌ సీట్లకోసం ఇతర రాష్ట్రాలకు 
వెళ్లనక్కరలేకుండా ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాల్లో విస్తృతంగా ఇంజినీరింగ్‌ కాలేజీలు 
ఏర్పాటు చేయడానికి కారణం ఆ రోజు శ్రీప్రసాద్‌ దూరదృష్టి. 


విశాఖపట్నం పోర్టు ఛైర్మన్‌గా కూడా ఆయన బాధ్యత స్వీకరించిన తొలి మూడు 
సంవత్సరాలపాటు (మొదటిసారిగా) ఆ పోర్టును జాతీయస్థాయిలో అగ్రస్థానంలో 
నిలబెట్టారు. పోర్టు భవిష్యత్తు (ఖనిజాల నిల్వల) అవసరాల కోసం హార్భర్‌లోని 
ఉద్యోగుల కాలనీని నగరం బయటకు తరలించి, ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ లేకుండా, 
అన్ని యూనియన్లను ఒప్పించి, కొత్తకాలనీలు కట్టించారు. 

ఎన్‌.టి. రామారావు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు “కిలో 2 రూపాయలు బియ్యం” 
పథకం అమలు చేస్తానంటే, సమాచార కమీషనర్‌ శ్రీప్రసాద్‌ ఒక సలహా ఇచ్చారు. 
«55, భవిష్యత్‌లో బియ్యం ధరలు పెరుగుతాయి. ప్రభుత్వం తట్టుకోలేదు. అందుకే 
ఈ పథకాన్ని “కిలో బియ్యానికి 2 రూపాయలు సబ్సిడీ” అని మారుద్దాం. ఇప్పుడు 
బియ్యం ధర బయట మార్కెట్లో కిలో రూ.4. కాబట్టి సబ్సిడీ రూ. 2 లు ఇచ్చినా రేషన్‌ 
బియ్యం ధర కిలో రూ.2 గానే ఉంటుంది. భవిష్యత్తులో బియ్యం ధరలు ఎంత పెరిగినా 
ప్రభుత్వంపై పడే భారంలో మార్పు ఉండదు...” (ముఖ్యమంత్రి తన నిస్సహాయత 
వ్యక్తం చేశారు.) 

ప్రసాద్‌ దూరదృష్టిని గురించి చెప్పాలంటే ఇలాంటి ఉదాహరణలు అనేకం!! 


kkk 


రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 101 


ఒక జర్నలిస్టు 1083 లో ఏం రాశారంటే... 


1980 — 82 కాలంలో తిరుమలలో మాష్టర్‌ షాన్‌ అమలుచేసి, తిరుమల 
ఆలయ పరిసరాల్ని అద్భుతంగా మార్చివేశారు శ్రీప్రసాద్‌. 1982 చివర్లో బదిలీ 
అయి వెళ్లిపోయారు. కాని ఆ మాష్టర్‌ ప్లాన్‌ అమలులో ప్రసాద్‌ చాలా దుర్మార్గంగా 
వ్యవహరించాడని దుమ్మెత్తిపోస్తూ “నీచుడు, దుష్టుడు” వంటి పదజాలంతో రాజధాని 
నుంచి వెలువడే ఒక వారపత్రికలో కథనాలు వెలువడ్డాయి. ఆ సంపాదకుడి దృష్టిలో 
ప్రసాద్‌ అప్పటి తిరుమల విషయాల్లో “దుర్మార్లుడు”. 

1993 లో అదే జర్నలిస్టు ఢిల్లీలో ఒక ప్రముఖ దినపత్రికకు పని చేస్తూన్నప్పుడు 
ప్రధానమంత్రి మీద ఒక పుస్తకం రాశారు. ప్రధానమంత్రి జీవితకథకి సంబంధించిన ఆ 
పుస్తకం మార్కెట్‌ చేయటం కష్టమైంది. ఆ దశలో ఒక రోజు నేను ప్రసాద్‌గారి ఆఫీసుకి 
వెళ్లాను. అక్కడ ఆ జర్నలిస్టు రాసిన పుస్తకాల కట్టలు కనబడ్డాయి. “ఇవి ఇక్కడికెలా 
వచ్చాయి?” అని అడిగాను. 

“అతను వచ్చాడయ్యా! పుస్తకానికి చాలా ఖర్చయిపోయిందని కష్టాలు చెప్పాడు. 
సాయం చేద్దామని తీసుకున్నాను....” అన్నారు మామూలు ధోరణిలో ప్రసాద్‌. 


“మీ గురించి అప్పుడు ఎలా రాశాడో మర్చిపోయారా?” 


“పోన్లెవయ్యా. మనకి సాయంచేసే అవకాశం వుంది. అతనికి అవసరం 
వచ్చింది. చెస్తే పోలేదా?...” 


అపకారికి ఉపకారం చేయటానికి మనసు రావాలంటే మనిషి ఎంత 
ఎదిగివుండాలి! 


కౌన్సెలింగ్‌ చేయటం ప్రసాద్‌గారికి ఒక హాబీ. కెరీర్‌ కౌన్సెలింగ్‌, భార్యాభర్తల 
సంబంధాలపై కౌన్సెలింగ్‌, ప్రభుత్వంలో ఉద్యోగ సమస్యలపై కౌన్సెలింగ్‌... ఇలా 
ఎంతోమందికి ఆయన ఒక శాశ్వత కౌన్సిలర్‌గా వ్యవహరించారు. 

ముఖ్యంగా భార్యాభర్తల మధ్య వచ్చే అపార్ధాలు, విభేదాలు పరిష్కరించడంలో 
ఆయన నైపుణ్యం అసాధారణమైంది. విబేధాలు పరాకాష్టకు చేరుకున్న ఒక ఐఏఎస్‌ 
అధికారుల జంట కూడా ప్రసాద్‌గారి కౌన్సెలింగ్‌ ప్రయోజనం పొందారు. “విడివిడిగా 
ఆ ఇద్దరూ మంచివాళ్లయ్యా. కలిసి జీవించటంలోనే వాళ్లు కష్టపడ్డారు. వివేకవంతులు. 


102 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


వివాహబంధం విలువ ఏమిటో నేను చెబుతుంటే వినడానికి, సరిదిద్దుకోవడానికి 
ఇష్టపడ్డారు. ఇంక విడిపోరు...” సంఘటన జరిగిన రోజుల్లో ఆయన చెప్పింది 
ఇదే. ఆ జంట ఇప్పటికీ బాగున్నారు... ఇలా ఎన్నో కుటుంబాల్ని నిలబెట్టిన మానవ 
సంబంధాల నైపుణ్యం శ్రీప్రసాద్‌ సొంతం. 
kkk 

2006 లో ప్రసాద్‌గారి దగ్గర విశాఖ పోర్టులో పోర్టులో విజిలెన్స్‌ ఆఫీసర్‌గా పనిచేసిన 
థిల్లేశ్వరరావు అండమాన్‌ పోర్టులో చీఫ్‌ పోర్ట్‌ అడ్మినిస్టేటర్‌గా వుండగా అతని చేతిలో 
బాధితులైన స్థానిక డ్రగ్‌ మాఫియా కక్ష కట్టింది. స్థానిక సిబిఐ అధికారుల సహాయంతో 
ఒక తప్పుడు కేసుని బనాయించాలని యత్నించారు. థిల్లేశ్వరరావు సస్పెండ్‌ అయ్యారు. 


ఆ వార్త విని ప్రసాద్‌ విలవిల్లాడిపోయారు. థిల్లేశ్వరరావు ఆయనకి బంధువు 
కాదు, ఆయన జిల్లా కాదు. కేవలం మెరిట్‌ మీద ఎంపికై విజిలెన్స్‌ అధికారిగా 
పనిచేసినవాడు. పోర్టు పాలనా యంత్రాంగాన్ని క్షాళన చేసే ప్రక్రియలో అతను 
పట్టుకున్నన్ని అవినీతి తిమింగలాల కేసుల్ని దేశంలో ఏ ప్రభుత్వసంస్థలోనూ 
ఏ విజిలెన్స్‌ ఆఫీసరూ చేయలేదు. 

అందుకే ప్రసాద్‌గారు స్వయంగా సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషనర్‌కి రాశారు- 
సిబిఐతో మాట్లాడారు. “ఇలాంటి తప్పుడుకేసుల్ని ప్రోత్సహిస్తే, దేశంలో 
నీతిమంతులంటూ ఎవరూ మిగలరు” అని ఘాటుగా చెప్పారు. కేంద్ర ఉపరితల 
రవాణాశాఖ కార్యదర్శి శ్రీఎ.పి.వి.ఎన్‌.శర్మకి చెప్పి, పోస్టింగ్‌ వేయించారు. 


2014లో కోర్టు తుది తీర్పు ఇస్తూ, సిబిఐకి మొట్టికాయలు వేసింది. సరైన 
సాక్ష్యాధారాలు లేకుండా సిబిఐ బాధ్యతారహితంగా వ్యవహరించిందని 985) 
రాసింది. ఆ తీర్పు వచ్చాక ప్రసాద్‌గారు తిరుమల దర్శనానికి వెళ్లారు. 


“వల్లీశ్వర్‌, ఈ గాడిద కొడుకుల్ని వదలకూడదు. తీర్పు పూర్తిపాఠం తెప్పించి, 
సమాచారం రడీ చేయి. ఈ సంఘటన మీద పత్రికల్లో ఒక వ్యాసం రాస్తాను” అన్నారు. 
అది జరిగే లోపలే వెళ్లిపోయారు. 


నిజాయితీ కల అధికారుల్ని కాపాడుకోవాలన్న తపనకి ఆయన ఒక దర్పణం. 


* * 


రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 103 


1984 - 85 లో సాంస్కృతికశాఖ కమీషనర్‌గా కూడా శ్రీప్రసాద్‌ వ్యవహరించారు. 


సాంస్కృతిక శాఖకి పునర్‌వైభవం తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా జానపద 
కళలని ప్రోత్సహించారు. 'కళామంగళ' అనే కార్యక్రమం ద్వారా హైదరాబాద్‌ 
రవీంద్రభారతిలో ప్రతి మంగళవారం ఉచితంగా ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని 
తమ శాఖ సమర్పించే ఏర్పాటు చేశారు. సురభి నాటకసంస్థలు జిల్లాల్లో సంచరిస్తూ 
నాటకాలు ప్రదర్శించేందుకు ప్రోత్సాహం అందించారు. 

ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఆంధ్రనాట్యాన్ని ఓరుగల్లు దగ్గర శివరాత్రి నాడు 
ప్రదర్శింపజేసి వెలుగులోకి తీసుకొచ్చారు. 


అలాగే టిటిడిలో ఉండగా, డాక్టరు మేడసాని మోహన్‌ వంటి సాహితీవేత్తల్నీ, 
శోభారాజ్‌, బాలకృష్ణప్రసాద్‌ వంటి గాయకుల్ని ప్రోత్సహిస్తూ వెలుగులోకి 
తీసుకొచ్చారు. 

సాహిత్యం, కళలు, కళాకారులు ఆయన మనసుకి ఎంతో ఇష్టమైన విషయం. 
హైదరాబాదులో టిటిడి పరంగా ఉగాది ఉత్సవాన్ని ప్రవేశపెట్టిన ఘనత శ్రీప్రసాద్‌దే. 


kkk 


పాలనా సామర్థ్యం, దూరదృష్టి, ప్రణాళికారచనలో నైపుణ్యం, 98 - నియమాలు, 
నిరాడంబరత, సత్యసంధత, నమ్మిన లక్ష్యం కోసం నిలబడే ధైర్యం, నిబద్ధత, 
సంగీతం, సాహిత్యం కళలపట్ల మక్కువ, విజయం - పరాజయం రెండూ భగవంతుని 
అనుగ్రహమే అని నమ్మే భక్తివిశ్వాసాలు, ధర్మబద్ధమైన జీవితాన్ని రాబోయే తరాలకి 
అందించాలన్న తపనతో ధార్మిక ఉద్యమానికి రిటైర్‌మెంట్‌ అనంతర జీవితాన్ని 
అంకితం చేసుకున్న వ్యక్తిత్వం... ఇవన్నీ కలబోస్తే కనిపించే రూపం శ్రీ పివిఆర్‌కె 
ప్రసాద్‌. 


ఆయన సంపూర్ణ వ్యక్తిత్వానికి అద్దం పట్టేవే ఆయన రచనలు 'నాహం కరా, హరిః 
కర్తా, “తిరుమలలీలామృతం), “'తిరుమలచరితామృతం), “అసలేం జరిగిందంటే...!” 
(Wheels Behind the Veil). 


kk * 


104 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


కర్తవ్యానికి మారు పేరు పివిఆర్‌కె 


1986-87 ప్రాంతంలో నేను ఉదయం దినపత్రిక హైదరాబాద్‌లో ఛీఫ్‌ సబ్‌ 
ఎడిటర్‌గా పనిచేస్తున్న రోజుల్లో ఒక రోజు ఒక వార్త చదివి ఆశ్చర్యపోయాను. 
లిక్కర్‌ వ్యాపారం చేసే ఒక బడా వ్యాపారవేత్త ఒక ఐఏఎస్‌ అధికారికి లంచం 
ఇవ్వాలని ప్రయత్నిస్తే అవినీతి నిరోధకశాఖకు సమాచారం అందించి ఆయనను 
అరెస్టు చేయించారన్నది ఈ వార్త. ఈ వార్తను పతాక శీర్షికలో ప్రచురించాలని నేను 
సంపాదకవర్గ సమావేశంలో ప్రతిపాదించినప్పుడు సంపాదకుడు, ఇతర సభ్యులు 
ఆమోదించారు. ఈ వార్తను అత్యంత ఆసక్తికరమైన రీతిలో రాసి చక్కటి శీర్షికతో 
ప్రచురించే అవకాశం నాకు అప్పుడు లభించింది. ఆ అధికారి ఎవరో కాదు పివిఆర్‌కె 
ప్రసాద్‌. 


ఆయన గురించి నాకు అప్పుడే తెలిసింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 
ఆయనకు ముడుపులు ఇవ్వాలని ప్రయత్నించిన వ్యాపార వేత్త తర్వాత కాలంలో 
ఉదయం దిన పత్రికనే కొనుగోలు చేశారు. మా చైర్మన్‌ అయ్యారు. కాంగ్రెస్‌ పార్టీలో 
పార్లమెంట్‌ సభ్యుడు కూడా అయ్యారు. అనేక దాన ధర్మాలు చేసి తనపై అవినీతి 
మచ్చగురించి జనం ఆలోచించలేనంతగా పేరు పొందారు. అదే కాంగ్రెస్‌ పార్టీ 
పి.వి. నరసింహారావు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ పివిఆర్‌కె ప్రసాద్‌ ఆయనకు 
సమాచార సలహాదారు అయ్యారు. పార్లమెంట్‌ సభ్యుడు అయిన ఆ వ్యాపారవేత్త కూడా 


ఎ. కృష్ణారావు, సీనియర్‌ జర్నలిస్టు 


రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 105 


పివిఆర్‌కె కు సన్నిహితం అయ్యారు. ఇద్దరూ కలిసి 528 రాజకీయంగా ఉపయోగపడే 
అనేక పనులు తెర వెనుక నిర్వహించారు. 


నేను కూడా పివి ప్రధాని అయిన తర్వాత ఉద్యోగ రీత్యా అదే ఉదయం పత్రిక 
బ్యూరో ఛీఫ్‌గా ఢిల్లీకి చేరుకున్నాను. పివి ప్రధాని అయిన తర్వాత ఏపీభవన్‌లో 
ఆయనకు దక్షిణాది ఎంపిలు పెద్ద ఎత్తున సన్మానం చేశారు. అప్పుడు నన్ను ఒక 
సీనియర్‌ రాజకీయ నాయకుడు పివికి పరిచయం చేశారు. ఆయన నా నేపథ్యం 
తెలుసుకుని సంతోషించి కలుస్తూ ఉండు అని చెప్పారు. ఆ తర్వాత నేను పివిని 
అప్పుడప్పుడూ కలుసుకున్నప్పటికీ విషయాల గురించి అడిగి తెలుసుకునే ధైర్యం 
లేకపోయేది. అందువల్ల జరిగిన సంఘటనల నేపథ్యం గురించి తెలుసుకునేందుకు 
పివిఆర్‌కె ప్రసాద్‌ నుకలుసుకోవాలనుకున్నాను.. మొదటి సమావేశం మా జర్నలిస్టుల్లో 
సీనియర్‌ అయిన వల్లీశ్వర్‌ గారి ద్వారా జరిగింది. తర్వాత నేరుగా కలుసుకునేవాడిని. 
ఆయన ఎప్పుడు వెళ్లినా నవ్వుతూ సాదరంగా ఆహ్వానించేవారు. ఎంత VY కూర్చున్నా 
ఏమనేవారు కాదు. మెల్లమెల్లగా మాటల మధ్యలో జరుగుతున్న పరిణామాల గురించి 
అడిగేవాడిని. ఆయన నా ఉద్దేశం గమనించి నర్మగర్భంగా సమాధానమిచ్చేవారు. 
ఆయన మాటల ఆంతర్యాన్ని పసికట్టి ఒక రాజకీయ కథనాన్ని రాసేవాడిని. తెల్లారే 
ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్‌ వచ్చి పేపర్‌ పంపించమనేవారు. పివిఆర్‌కె కు 
క్రమం తప్పకుండా పేపర్‌ చేరేలా చూసేవాడిని. 


పివిఆర్‌కె భగవదృక్తుడు. ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తి ఇచ్చిన అధికార 
మదంతో దైవభక్తిని మరిచిపోవడం అన్నది ఆయనకు తెలియదు. ఆయన మనతో 
మాట్లాడుతున్నా అంతరాంతరాల్లో భగవన్నామస్మరణ చేస్తున్నట్లు అనిపించేది. 
ఆయన వృత్తి మధ్యలో కూడా రామకోటి రాసేవారు. ఒకసారి పివి అమెరికా నుంచి 
వచ్చినప్పుడు మంత్రులందరూ ఆయనకు హైదరాబాద్‌ హౌజ్‌ లో స్వాగతం చెప్పారు. 
పివితో పాటు అమెరికా వెళ్లివచ్చిన పివిఆర్‌కె ప్రసాద్‌ ఆ హడావిడి నుంచి దూరంగా 
వెళ్లిపోయి దూరంగా ఒక చిన్నకుర్చీలో కూర్చుని రామకోటి రాసుకుంటున్న దృశ్యాన్ని 
అప్పుడు ఒక పేపర్‌ ప్రచురించింది. అది ఆయన నైజం. ఆ తర్వాత ఆయన ఆ 
పుస్తకాన్ని తన బ్యాగులో పెట్టుకుని పివి అమెరికా పర్యటన విశేషాల గురించి మాకు 
వివరించారు. 


బాబ్రీమసీదు కూల్చివేత అనంతరం అనేక పరిణామాలు జరిగాయి. బిజెపి రాష్ట్ర 
ప్రభుత్వాలు రద్దయ్యాయి. మతసంస్థలు నిషేధానికి గురయ్యాయి. బిజెపి తలపెట్టిన 
ర్యాలీ భగ్నమైంది. విపిసింగ్‌ హయాంలో వదిలిపెట్టిన ట్రస్టుల ఆలోచనలను మందిర 


106 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


నిర్మాణంకోసం పివి మళ్లీ ముందుకుపెట్టారు. ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ కృష్ణకాంత్‌ 
సేవలను ఉపయోగించుకున్నారు. చంద్రస్వామి రంగ ప్రవేశం చేశారు. చంద్రస్వామి, 
ద్వారకాపీఠ్‌ శంకరాచార్య, స్వామి స్వరూపానంద సరస్వతి సాధువులను సమీకరించి 
ట్రస్టులో చేర్చే ప్రయత్నంచేశారు. శంకరాచార్య మధ్యప్రదేశ్‌లోని నార్సింగ్‌పూర్‌ వద్ద 
జ్యోతేశ్వర్‌లో సంత్‌ సమ్మేళనం జరిపారు. చంద్రస్వామి ఏకంగా అయోధ్యలోనే ఐదు 
రోజుల విష్ణు మహాయజ్ఞాన్ని నిర్వహించారు. అయోధ్యలో ప్రజలమన్ననలు అందుకున్న 
లక్ష్మణ్‌ ఖిలాకు చెందిన సీతారాంశరణ్‌ స్వామిని ట్రస్టుకు నేతృత్వంవహించమని 
అభ్యర్థించారు. ఈ పరిణామాలన్నిటి వెనుకా పివిఆర్‌కె ప్రసాద్‌ హస్తం ఉన్నది. 
సాధువులు, మఠాధిపతులు ఎవరు కలిసినా పివి తన ఆధ్యాత్మిక, తాత్విక జ్ఞానంతో 
మాట్లాడిన తీరు వారిని వివశులను చేసేది. వారిని పివితో కల్పించే బాధ్యత పివిఆర్‌కె 
ప్రసాదే చూసుకునేవారు. ఒక రకంగా ఆయన పీవీ మీడియా సలహాదారు కన్నా 
ఆయన ఆంతరంగికుడుగా ఎక్కువగా ఉపయోగపడ్డారు. ఈ విషయం ఆయన 
రచించిన పుస్తకం “అసలేం జరిగిందంటే” లో కూడా మనకు తెలుస్తుంది. 


మా పెద్ద సోదరుడు సనత్సుజాతీయం పుస్తకానికి ముందుమాట కోసం 
పివిఆర్‌కె ను కలుసుకోవాలనుకున్నారు. నేను ఢిల్లీలో ఉన్న రీత్యా పివిఆర్‌కె గారితో 
మాట్లాడి వారిద్దరు కలిసేలా చేశాను. పివిఆర్‌కె ఇల్లు ఒక మందిరంలా ఉండేదని, 
ఆయన మడి కట్టుకుని తనకు తీర్ధప్రసాదాలు ఇచ్చారని మా సోదరుడు చెప్పిన 
విషయం నాకెంతో ఆశ్చర్యం కలిగించింది. “అంతేకాదు, మీరు ద్వెతులు కదా, మీరు 
చూసే కోణం, మేము చూసే కోణం వేరేరకంగా ఉంటుంది.. నేను నా కోణంతో రాస్తే 
మీ పుస్తకానికి సరిపడదు” అని ఆయన చెప్పారట. “కొన్ని పేరాలను ASS చేసిన 
తర్వాత మళ్లీ రాసిన దాన్ని చూసి మరికొన్ని అంశాలను జోడించి ముందుమాటకు 
పరిపూర్ణత కలిగించారు.. ‘ON మా సోదరుడు చెప్పారు. 

“చేసేది ఎవరు, చేయించేది ఎవరు” అన్న ఆధ్యాత్మిక ధోరణి ఉన్నప్పటికీ 
కర్తవ్య నిర్వహణ విషయంలో ఆయన ఎప్పుడూ వెనుకాడలేదు. ఒక నిజాయితీతో, 
నిబద్ధతతో, వృత్తి పట్ల ఒక పవిత్రమైన అంకిత భావంతో పనిచేసే 93608 ప్రసాద్‌ ను 
హైదరాబాద్‌ వచ్చినప్పుడల్లా కలుసుకుని అనేక విషయాలను తెలుసుకోవాలన్న దుగ్ధ 
నాలో అంతర్లీనంగా ఉండేది. కాని ఆ కోరిక నెరవేరే లోపే ఆయన మానవలోకం 
నుంచి ఇంత త్వరగా అదృశ్యమవుతారని నేను ఊహించలేదు. 


kk * 


రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 107 


ప్రసాద్‌గారి ధర్మనిరతి 


పి. వి.ఆర్‌.కె ప్రసాద్‌గా ప్రసిద్ధి చెందిన పత్రి వెంకట రామకృష్ణ ప్రసాద్‌ గారి అకాల 
ఆకస్మిక నిర్యాణం అశేష జనానికి అపార విచారాన్ని కలిగిస్తోంది. ప్రసాద్‌గారు 
ఐఏఎస్‌ ఆఫీసర్‌గా చేసిన పనులన్నిటికన్నా, వారు తిరుమల తిరుపతి దేవస్థానానికి 
కార్యనిర్వహణాధికారిగా (EO) చేసిన పనులు ప్రజలందరిచేత హర్షింపబడడమే 
కాక, ఆదర్శప్రాయంగా కొనియాడబడుతున్నాయి. 


యౌవనంలో మార్క్సిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితుడైనా, క్రమేణా వాస్తవాలను 
గమనించి, భారతీయ ధర్మమే సామూహిక, రాజకీయ, నైతిక, ఆధ్యాత్మిక పరంగా 
ఉత్కృష్టమైందని గుర్తించారు. మన పౌరాణిక, ఐతిహాసిక, బెపనిషదిక సాహిత్యాన్ని 
పఠించిన తర్వాత అవి బోధించే విలువలను తన ప్రతి కార్యనిర్వహణలోనూ 
పాటించారు. తి.తి.దే.కు ఎంతోమంది EO e» అయ్యారుకాని, తి.తి.దే. అంటే 
గుర్తుకువచ్చేవారు పి.వి.ఆర్‌.కె గారు మాత్రమే. 


“నాహంకర్ల”, ‘తిరుమల చరితామృతం” వారు రాసిన పుస్తకాలలో ఆధ్యాత్మికత 
విశిష్టతను నిరూపిస్తాయి. పదవీ విరమణానంతరం తన సమయాన్ని సనాతనధర్మ 
రక్షణకు, ప్రచారానికి అంకితం చేస్తూ వచ్చారు. మతాంతరీకరణం మోసంతో జరగడం 
గుర్తించి, ధర్మరక్షణ ప్రచార ప్రసార చర్యలను ఉధృతంగా చేపట్టారు. 2014 సం॥లో 


త్రిపురనేని హనుమాన్‌ చౌదరి, చైర్మన్‌, ప్రజ్ఞాభారతి 


108 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


నేను సంయోజకునిగా వున్న భారతీయ ధర్మరక్షణ సమాఖ్య చేత సమావేశపరచబడిన 
సభలో విపులమైన చర్చల అనంతరం మతాంతరీకరణను ఎదుర్కోటానికి హైందవ 
ధర్మస్పృహను పెంచడానికి, దేవాదాయ ధర్మాదాయ శాఖలో, హిందూధర్మ పరిరక్షణ 
ట్రస్టును ఏర్పరచాలని, దానికి నిధులు సమకూర్చాలనీ, ఆ ట్రస్డుకి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 
గారే అధ్యక్షతకు అర్హత గలవారనే నా సూచనను మంత్రిగారు మాణిక్యాలరావుగారు 
తక్షణమే అంగీకరించి ఆ ట్రస్టును ఏర్పాటుచేశారు. 


పివి.ఆర్‌.3 గారి ఆధ్వర్వంలో ఎన్నో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మా 
సంస్థ చేస్తూ వచ్చిన సూచనలకు పివిఆర్‌కె గారు రూపకల్పన చేసి అమలుచేయ 
ప్రారంభించారు. వాటిలో ప్రధానమైనవి సంవత్సరంలో 39 దలితవాడలలో, గిరిజన 
గ్రామాలలో, పట్టణాలలోని మురికివాడలలో, 500 రాములవారి దేవాలయాలను 
నిర్మించడం, లక్షమందికి తి.తి.దేవాదాయ, ధర్మాదాయ శాఖల ద్వారా ఏడు 
ప్రఖ్యాత దేవాలయ దర్శనం చేయించడం, ప్రతి మండలంలో ఒక ధర్మప్రబోధకుడిని 
నియమించడం, భజన మండళ్లను ప్రారంభించడం, ధర్మప్రవచనాలకై సంధ్యా 
గురుకులాలను ప్రసిద్ధ దేవాలయాలలో ప్రారంభించడం, హైందవ ధర్మానికి 
సంబంధించిన సాహిత్యాన్ని ప్రచురించడం చేపట్టబడ్డాయి. 


ప్రతి ఏటా ధర్మాచార్య సభను తిరుమలలో ప్రసాద్‌గారి నాయకత్వంలో 
నిర్వహిస్తూ వచ్చారు. వివిధ మఠాలకు, beet పరస్పరం సంభాషించుకొని 
అధిపతులను సమీకరించ గలిగిన నైపుణ్యం, ఆ యోగ్యత ఒక్క పి.వి.ఆర్‌.కె. గారికే 
వున్నది. 16 గంటల సేపు సభను నిర్వహిసూ, అందరికీ అవకాశం కల్పించేవారు. 
ప్రాధాన్యత విషయంపై కలహించకుండా వుండడానికి ఏ క్రమంలో ఎవరు మాట్లాడాలో 
అని నిర్వహించడానికి లాటరీ పద్ధతి ప్రవేశపెట్టిన విదుషి పి.వి.ఆర్‌.కె. గారు. 


ఈ సమావేశం ద్వారా ఏం సాధించాలని అనుకున్నారో ఆ విషయాలనే 
సంగ్రహించి, సభానంతరం ప్రసన్నవదనంతో సరళమైన భాషలో తీర్మానాలను 
చదివేవారు. అందరు తమ అభిప్రాయాలు ఆ తీర్మానాలలో వున్నాయని 
సంతోషించేవారు. ఎవ్వరినీ నొచ్చుకోనిచ్చేవారు కాదు. నవ్వుతూనే ఉండేవారు. 
అప్రాసంగిక విషయాలను ఎవరు కష్టపడని రీతిలో ప్రక్కకు పెట్టేవారు. 


ఇటీవలే, ఆఖరి కార్యక్రమం కమలానంద భారతిస్వామివారి వేయిగ్రామాలలోని 
దేవాలయాల దర్శనకు రథయాత్ర ప్రారంభ సమారోహం. ఎంతో చాకచక్యంగా 


రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 109 


దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి అయిన మన్‌ మోహన్‌సింగ్‌ గారిని 
సభకు రాబట్టడం జరిగింది. మేమంతా నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి సమీపంలోని 
దేవుని వెల్లంపల్లి గ్రామంలో యానాదులు నిర్మించిన శివాలయంలో పూజలు 
జరిపిన తర్వాత, స్థానిక MLA, జిల్లాపరిషత్తు సభ్యులను రప్పించి, రథయాత్రను 
ప్రారంభింపచేశారు. పి.వి.ఆర్‌.కె. గారి సాహచర్యం నాకెంతో స్ఫూర్తిదాయకం. 


వారు తిరుమల EO గా వున్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌ టెలికమ్యూనికేషన్స్‌కి, Chief 
G.M గా వున్న నేను తిరుమలకొండపై టెలీఫోన్‌ ఎక్సేంజ్‌ పెట్టాలనే సంకల్పాన్ని 
తెలుపగానే, ఆయన స్థలాన్నిచ్చి, భవనాన్ని నిర్మించి, ఎక్సేంజికి ప్రారంభోత్సవం 
చేశారు, టెలిఫోన్‌ కనెక్షన్‌ తీసుకున్నారు. భక్తుల సౌకర్యార్థం వారు అనవరతమూ 
అంకితమైనవారు. 


kk KE 


110 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


‘Righteous thoughts pay dividends’ 


Si PVRK Prasad, respected by one & all is a legend, stood as an 
example of many quotes of Bhagavat Gita. Lord Krishna has told 
that he will descend down on earth not only as specific Avataaraas, 
but also in various forms continuously to be reckoned with & to be 
followed. 


Katham vidyaamaham yogimstwaam sadaa parichintayan; 
Keshu keshu cha bhaaveshu chintyo'si bhagavan mayaa. 
B.G.X -17 


Thought always absorbed in you, in which manifestations I 
should experience & worship? 


Apart from many examples the one applicable to modern 
times is - 


Ucchaihshravasamashwaanaam viddhi maamamritodbhavam; 
Airaavatam gajendraanaam naraanaam cha naraadhipam. 
BG X-27 


Dr. Kamalakara Sarma 
Managing Trustee, Dhanwantari Foundation Intl., 


రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 111 


A pious & True leader of Humanity is my manifestation. Sri 
PVRK Prasad is one such manifestation in physical world. Total 
believer of God, never hesitated to reveal his deficiencies & how he 
has overcome them by God's blessings is a biggest courageous act 
any one should follow. 


Yatra yogeswaraha krishno, yatra partho dhanurdharaha 
Tatra shreervijayobhooti rdhruvaaneeti rmatirmama. 
BG XVIII- 78 


Wherever there is a determined sankalpa & God's faith to 
discharge righteous duty, which by force brings god himself to 
stand by, there Triumph & success is a certainty. Right from posting 
as sub collector to Bhongir, Nalgonda District, later as collector to 
Khammam, as an E.O.to Tirumala Tirupati Devasthanam, Media 
Advisor to PM of India, Sri P.V. Narasimha Rao, as a Chairman of 
Port Trust, Vyzag, as director General of Marri Chenna Reddy, 
Institute of Human excellance, as a chairman of Hindu Dharma 
Prachara Parishad- His saga of successes need no repetition. 


My introduction to Sri PVRK was by Sri R. Prabhakar Rao, 
IPS & EX DGP of AP in 2001 with the word “Lord Raghavendra 
swamy not only gave dream vision instruction to his father late Sri 
P. Venkateswara shastry but also pushing Dr. Kamalakara Sharma 
forward to implement them- establishment of Vidyalaya, Vydyalaya 
& Mudranalayas' & render Vidya danam. 


He has witnessed & blessed us to perform “Brihati 
Sahasrayaagam" for universal peace in 2002 in auspicious 
presence of His Holiness Sri Sushamindra Teertha Swamy, the 
then peethadhipati of Mantralayam. This has paved way for 
establishment of Dhanwantari Foundation International in 2004 
in a very humble way. As a life trustee & advisor Sri PVRK is 


112 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


instrumental to it's evolvement today as the unique, unparalleled 
Brahmin organization even at international level with over 2.5 
Lakhs membership world wide, with work force of over 300 full 
time staff. Procured about 3000 Acres of land bank to establish 
“Dhanwantari Aarsha Aadhunika wignana Nilayam- DAAWN” 
which aims to bring out hidden scientific knowledge of various 
faculties in our Sanatana Dharma coupled with Modern scientific 
knowledge for a better future of not only Brahmin community but 


entire humanity. 


Sri PVRK has taught the manamement of DFI to havea strong 
will coupled with Total god faith, again as an example which he has 
followed throughout his life - Sthita Pragnya & Sthita Dhee. 


Prajahaati yadaa kaamaan sarvaan paartha manogataan; 
Aatmanyevaatmanaa tushtah sthitaprajnastadochyate 


Duhkheshwanudwignamanaah sukheshu vigatasprihah; 
Veetaraagabhayakrodhah sthitadheer munir uchyate. 
BGII- 55 & 56 


Unshaken and unturmoiled during toughtimes, not over 
joyous during successes claiming as personal successes. Be bold, 
devoid of fears, angers, attachments while discharging righteous 
duty. 


Sri PVRK stood as Meru Parvatha, during tough times 
and never entertained praising him for his role in successes of 


Dhanwatari foundation international. 


He specifically told us as long as righteous thought - 
satsankalpa is there and righteous activities, DFI is free to quote 
his name and fame as a part of DFI. He also told that with this 
kind of attitude god will take care to keep on right track only and 
will not allow to deviate from it. Not only for DFI, Sri PVRK is 


రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 113 


an apt guide for many voluntary organizations. He used to mingle 
with these members like a close friend even though they are very 
younger to him and instill enthusiasm and strength to discharge 


their righteous duties. 


Though nobody can fill the lacuna he left by departing 
from his physical body, DFI’s faith continues to feel presence 
of his immortal soul in the form of guiding spirit. We pray Lord 
Venkateswara to strengthen the bereaved family to withstand this 
irreparable loss. DFI pays heartfelt tributes to him and dedicates to 


continue his mission. 


kk * 


114 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


నాకు పరిచయమైన మా ప్రసాద్‌గారు 


జగమెరిగిన బ్రాహ్మణుని గురించి ఏం రాసేది? ఆయన్ని ఇంచుమించు 40-45 
వాళ్లుగా తెలుసు. ప్రసాద్‌గారు మా ఇంట్లో మనిషిగానే ఆబాలగోపాలం వ్యవహరిస్తారు. 
ఆయన హఠాన్మరణం అందరిని క్రుంగదీసినట్లే మమ్మల్నందర్ని క్రుంగదీసిందంటే 
అతిశయోక్తి కాదు. ఆఖరికి అత్తవారింట్లో ఉన్న మా అమ్మాయి కూడా ప్రసాద్‌గారు 
పోయి నాల్లోరోజైనా కూడా ఇంట్లో మనిషిపోయినా అంత కుంగిపోలేదు. ఏమీ 
తోచడం లేదని టెలిఫోన్‌ చేసి చెప్పింది. మరి మా ఇంట్లో వారి సంగతి చెప్పాలా? 


తలచుకుంటే మా కలయిక చాలా విచిత్రంగా జరిగింది. స్వర్గీయ పి.వి. 
నరసింహారావుగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ని చూడటానికి ఏదో 
పనిమీద వెళ్లేను. ఆయన ఆయన రూమ్‌లో అందర్నీ ఆయనే వెళ్లి పలుకరిస్తున్నారు. 
ఆయన వెనక వారి సెక్రటరీ ఎలాగో వెళ్తుంటారు కదా! నా దగ్గరకి వారు వచ్చేసరికి 
నాగోడు చెప్పేను. అప్పుడు ఆయన వారి వెనకాతల ఉన్న ఆయన సెక్రటరీని “చూడు, 
ప్రసాద్‌, ఈ అబ్బాయి పైదేశంలో చదువుకొని వచ్చి వాళ్ల గ్రామంలో స్కూలు 
గురించి నానా బాధలు పడుతున్నాడు. ఈయనకి మనమేదైనా సహాయం చేయాలి” 
అని కదలిపోయేరు. ఆ తరువాత ప్రసాద్‌గారు వారి ఆఫీసుకి నన్ను పిలిపించారు. 


బి.వి. పరమేశ్వరరావు 
వ్యవస్థాపకుడు, భాగవతుల ఛారిటబుల్‌ ట్రస్టు, హరిపురం, విశాఖజిల్లా 


రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 115 


అప్పటివరకు ప్రసాద్‌గారెవరో, నేనెవరో? ఆయన నా పుట్టుపూర్వోత్తరాలు కేసు 
విషయాలన్నీ క్షుణ్ణంగా అడిగి తెలుసుకొని “మీకెప్పుడైనా సాయంకావాలంటే నా 
దగ్గరకు రండి” అని చెప్పి పంపించేసారు. అది నా తొలిపరిచయం. 


ఆ తరువాత నరసింహారావుగారు అసెంబ్లీలో సుడిగాలిలో చిక్కుకున్నరోజులు. 
గ్రామస్థులందరం కలసికట్టుకున్న స్కూలు విషమస్థితికి వచ్చింది. అలాగే వానపాడు 
గ్రామంలోని ఉప్పుపర్రల్లో 200 మందికి, నాకు ఉపాధిని చూపే సోలార్‌ సాట్సు అనే 
ఉప్పు ఫాక్టరీ కూడా డోలాయమాన పరిస్థితుల్లో పడింది. (లైన్స్‌ మిస్సింగ్‌) దిక్కు 
తోచక ఆయన్ని ఎలాగైనా కలిసి సంతకం పెట్టించుకోవాలి. కాలుకాలిన పిల్లిలాగా 
హైదరాబాదులో ఆయన ఆఫీసుకి ఇంటికి పరుగెడ్తున్నా. ఆ రోజుల్లో పి.వి. గారు 
హైదరాబాదు ఢిల్లీల మధ్య రోజూ పరుగెత్తేవారు. పొద్దున్నే వెళ్లి ఆయన ఇంటి నుండి 
ఎయిర్‌ పోర్టుకి వెళ్లే గుమ్మంలో కాపు కాసేవాణ్ని. ఆయన ఒకరోజు తన ముఖ్యమంత్రి 
పదవికి రాజీనామా చేసారన్న వార్త పిడుగులా పడింది. ఏం చేయాలో కాళ్లు 
చేతులూ ఆడలేదు. ఇంతలో ప్రసాద్‌ గారి దగ్గర్నుంచి నాకు కబురు వచ్చింది, వచ్చి 
కలుసుకోమని. 


BQ ప్రసాదుగార్ని ఆఫీసులో కలుసుకున్నా, జరిగిందంతా చెప్పేరు. 
“ముఖ్యమంత్రిగారు మీకు సహాయం చెప్పిన వెంటనే మీ స్కూలు ఫైలు, ఉప్పుపర్రల 
ఫైలు తెప్పించి, ఆయన సంతకం గురించి నా దగ్గరే పెట్టుకున్నా. ఆనాడు వారు 
సి.ఎమ్‌ పదవికి రాజీనామా చేసేస్తున్నారని తెలియగానే ఆ రెండు ఫైల్సు నా చేతితోనే 
పట్టుకున్నా, ఆయన ఢిల్లీ వెళ్లిపోడానికి విమానం కూడా ఎక్కి కూర్చున్నారు. ఆయన 
దగ్గర కెళ్లి... “అయ్యా పరమేశ్వరరావు” అని అనగానే, “అవునయ్యా పరమేశ్వరరావుకి 
సహాయం చేద్దామనుకున్నాం కాని పాపం...” అని అంటూండగానే, “సార్‌, మీకు 
అభ్యంతరం లేకపోతే ఆ రెండు pe» నా చేతిలోనే ఉన్నాయి...” అనగానే ఆయన 
అవి అందిపుచ్చుకొని సంతకం చేసి ఇచ్చేసారు. “పరమేశ్వరరావు గారూ, పివి గారు 
ముఖ్యమంత్రిగా సంతకాలు చేసిన ఫైల్సు మీవేనండి...” అని ప్రసాద్‌ గారు అంటూంటే 
ఏదో మాటల్లో థాంక్యూ అన్నా కూడా, మనస్సులో ఎన్నివేల అభినందనలు వారిద్దరికీ 
అర్చించుకున్నానో!!! అలాగ ప్రసాద్‌గారు ఎవరు ఎంతో, ఎవరికి ఎప్పుడు సహాయం 
చేయాలో అంచనా వేయడంలో చేసిన మేలు గురించి ఎవరికీ చెప్పకుండా ఉండడంలో 
ఆయనకి ఆయనే సాటి. 


116 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


ఈ విధంగా ఆయన ఎంతమందికి చాలా క్రిటికల్‌ టైమ్‌లో సహాయం చేసారో 
సహాయం పొందినవారు ఎప్పుడో తారసిల్లినప్పుడు చెప్తూంటే ఆశ్చర్యం వేసేది. 
మరొక్కటి ముచ్చటించి ముగిస్తా. 


అవి ఆయన ఎడిషనల్‌ రిజిష్ట్రార్‌ ఆఫ్‌ కో ఆపరేటివ్‌ సొసైటీగా ఉన్నప్పుడు 
జరిగింది. నేను విశాఖపట్టణం నుండి (అసలు మా గ్రామం దిమిలి నుండి) హైదరాబాద్‌ 
వచ్చినప్పుడు ఆయన్ని కలవమని నన్ను ప్రోత్సహించేవారు. అలా కలిసినప్పుడల్లా నేను 
తలుస్తూ అంటే ఆర్థికంగా ఇబ్బంది పడుతూ అమలు చేయలేక వున్న కార్యక్రమాల 
గురించి అడుగుతూ వుండేవారు. వాటి లాభాలాభాలు లోతుపాతులు చర్చించుకునే 
వారం. అలాగున ఉండగా మార్చి 20వ తేదీ ప్రాంతాన ఆయన హఠాత్తుగా వారం 
రోజులకు పైన సెలవు పెట్టి ఢిల్లీ వెళ్లారు. ఈ టైములో సెలవు పెట్టెరేమిటి? అని అందరం 
ఆశ్చర్యపోయేం. అయితే ఆయన మార్చి 28 కి తిరిగి వచ్చేరు. ఢిల్లీ గవర్నమెంటులో 
ఖర్చుకాకుండా మిగిలిన ఫండ్స్‌లో కొంత సంపాదించి హైదరాబాదుకు వచ్చి 
మార్చి 31వ తేదీన నిధులు లేక నాలాగ కొట్టుమిట్టులాడుతున్న 16 మంది యువ 
బెత్సాహికులకు 30 వేల చొప్పున గ్రాంటులు మంజూరు చేసేసేరు. మా అందరికీ 
అది ఒక విండ్‌ ఫాల్‌ (wind fall). ఎవ్వరికీ చెప్పలేదు. ఈలోపున ఆయన ఇంకొక 
బదిలీకి గురయ్యారు. Balt మెంటు వారికి చాలా ఆశ్చర్యం వేసిందట. 


విశాఖపట్టణం వస్తే మాకుటుంబాన్ని వచ్చి చూసి పలకరించేవారు. ప్రోగ్రాంలకు 
కూడా వెంట తీసుకెళ్లేవారు. ప్రోగ్రాంలను ఆర్గనైజ్‌ చేసేవారు. ప్రసాద్‌ గారు వస్తేనే 
మీరు వస్తారు లేకపోతే రారు అని అభిశంసించేవారు కూడా! 


వారే కాకుండా, వారి కుటుంబస్టులను కూడా మాకు చాలా దగ్గరగా చేసేరు. 
ఆయన చేసిన పుణ్యాలే ఆయన ఆత్మకి శాంతి చేకూరుస్తాయి కదూ! 


kk * 


రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 117 


ఆయన వల్ల పదవులకి బెన్నత్యం 


మాన్యులు, expen, పూజ్యులు, గౌరవనీయులు, ఆప్పలు, సోదరులు అయిన 
శ్రీ PVRK ప్రసాద్‌గారు స్వర్గస్థులగుట సజ్జనుల హృదయాలను కలవరపరచిన 
మాట వాస్తవము. వారు స్వర్గస్థులగుటయేగాక, వేలాదిమంది జీవుల హృదయస్తులు 
కూడ అయిన మాట వాస్తవమే. 


& P. V.R.K. ఫ్రసాద్‌ నాలుగు దశాబ్దాలుగా రాష్ట్రానికి, దేశానికి అపురూపమగు 
సేవలు అహర్నిశలందించారు. వయసు పైబడినా తరగని ఉత్సాహం, క్రియాశక్తి వారి 
యందెప్పుడూ పరవళ్లు త్రొక్కుతుండెడిది. బాధ్యత గల ఉన్నతాధికారిగా వారెల్లప్పుడు 
ప్రజల హిత్రమునే కోరారు. ప్రభుత్వ నియమములను, నిబంధనలను నిర్వర్తించు 
సందర్భమున కూడ ప్రజాహితమే కోరారు. అతి సామాన్యులనుండి దేశప్రధాని 
వరకు వారన్ని వర్గాల వారికి తనదైన సలహా సంపత్తులను అందించినటువంటి 
ప్రజ్ఞాపాటవములు కలిగినవారు. 


శ్రీ P.V.R.K. ప్రసాద్‌ సహజంగా ఆస్తిక్యబుద్ధి కలవారు. దైవారాధనము, 
ధర్మాచరణము జీవిత ఆశయముగ జీవించారు. వారే పదవిని అలంకరించినను, పదవి 
ఆయనకు అలంకారము కాక, ఆ పదవికి ఆయనే అలంకారముగా నుండెడివారు. 
తానలంకరించిన సమస్త పదవులకు జెన్నత్యము చేకూర్చారు. 


కె. పార్వతీకుమార్‌, World Teacher Trust, Visakhapatnam 


118 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


శ్రీ ప్రసాద్‌ సహజ ప్రతిభావంతులు, ధీమంతులు, సరళ స్వభావులు. 
కార్యనిర్వహణమున సమర్ధవంతులు. సమస్యలకు పరిష్కారములు కూడ, తనదైన 
శైలిలో అందించెడివారు. అన్నిటికి మించి శ్రీ ప్రసాద్‌ స్నేహశీలి. సహనము, 
సహభావనము కలవారు.తెలుగువారి హృదయములలో వారొక అపూర్వమగు 
అధికారిగ మన్నింపబడుతూ, చిరకాలము యశోదేహముతో సంచరిస్తూ ఉంటారని, 
వారి జీవన విధానము వేలాదిమందికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని భావించుటలో 
కూడ అతిశయోక్తి లేదు. 


ఆత్మీయతను పంచటంలో వారిది సహజమగు నైపుణ్యం. వారియందు గల 
ఆత్మీయతే పై వాక్యములను నాచే పలికింపచేసినది. 


kk SK 


రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 119 


నిస్వార్ధ, నిరాడంబర, నిష్కామ కర్మయోగి! 


నిండైన రూపం.... 

మెండైన వ్యక్తిత్వం... 

స్ఫూర్తిమంతమైన ప్రయాణం... 

ఆదర్శవంతమైన జీవితం... 

వెరసి... పత్రి వేంకటరామకృష్ణ ప్రసాద్‌ గారు! 

అవిశ్రాంత ధర్మ పరిరక్షకుడు ( 24x7. 

హిందూ ధర్మపరిరక్షణలో భాగంగా ఎవరెప్పుడు ఫోన్‌ చేసినా అందుబాటులో 
ఉండి సహాయ సహకారాలందించిన ధర్మసింధువు! ముఖ్యంగా మా “భగవద్గీతా 
ఫౌండేషన్‌’ కి ఆయన గౌరవాధ్యక్షులు! మొన్ననే శ్రీరాం సార్‌ కుమారుడి వివాహంలో 
కలిశాం... నిన్న టి.వి.లో స్రోలింగ్‌లో చూశాం. సడన్‌గా గుండెనొప్పి వచ్చి 
ఆసుపత్రిలో చేరారని! ఉదయాన్నే వల్లీశ్వర్‌గారి మెసేజ్‌ చూశా. తెలుగువారి ఆధ్యాత్మిక 
ఆత్మబంధువు పి.వి. ఆర్కే అనాయాసంగా, జన్మనక్షత్రం నాడు పరమేశ్వరునిలో 
ఐక్యమైపొయ్యారని! 


తీవ్ర దిగ్భాంతికి లోనయ్యా! 


గంగాధరశాస్రి, వ్యవస్థాపకుడు, భగవద్దీత ఫౌండేషన్‌ 


120 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


ధర్మాన్ని నిలబెట్టవలసిన కార్యాలు వేలాదిగా ఉండగా దేవుడికి ఏమంత 
తొందరొచ్చిందని? 


మాలాంటి వాళ్ళకి ఎవరు తీరుస్తారు? ఏడుకొండలంత అండగా ఉన్న 
ఆయనలేని లోటు? 


xxx 


“నమస్కారం. గురువుగారూ |” 


“Sog శాస్త్రి గారూ కూర్చొండి. ధర్మవరపు సుబహ్మణ్యంగారు చెప్పారు. మీ 


నేనెంతటి వాణ్ణండి... మీరనుకుంటున్నారు కాబట్టి, s. నేరు “భగవద్గీతా 
ఫౌండేషన్‌” కాబట్టి నేను “నో? అనే అవకాశం లేదు. ఏం చేద్దామనుకుంటున్నారు 
ఫౌండేషన్‌ ద్వారా?” 


“ప్రధానమైన ప్రపంచ భాషల్లో సంగీత భరిత భగవద్గీతను, భగవద్గీత సారాన్ని 
నా మార్గంలో నేను ప్రచారం చేయాలనుకుంటున్నాను. 7వ తరగతి విద్యార్థులకు 
నేర్పించడానికి ‘AS మందిరం” పేరుతో ఒక స్కూల్‌ ఏర్పాటు, భారతీయ సంస్కృతిని 
విస్తృత స్థాయిలో ప్రచారం చేయడానికి భవిష్యత్తులో “భగవద్గీత యూనివర్సిటీ 
స్థాపన, ఇంకా అనేక సామాజిక హితకార్యక్రమాల నిర్వహణ మన ఫౌండేషన్‌ లక్ష్యాలు 
గురువుగారూ!” 


“గ్రేట్‌... 


తెలివితేటల్ని, కాలాన్ని డబ్బుగా మార్చు కోవడంలో ప్రపంచం బిజీ అయిపోయిన 
ఈ రోజుల్లో ఉద్యోగం, ఆదాయం వదిలేసి ఇంత చిన్న వయసులో, గొప్ప ఆశయంతో 
మీరు స్థాపించిన ఈ ఫౌండేషన్‌కి నన్ను గౌరవాధ్యక్షుడిగా అనుకోవడం నా అదృష్టం... 
మీకు విజయోస్తు!” 


అప్పుడర్థమైంది = 2.00. ఆర్కే గారు ధర్మ జన బంధువని! 


kkk 


రాజర్షి 5.2.96 8. ప్రసాద్‌ 121 


“గురువుగారూ... సంపూర్ణ భగవద్గీత రికార్డింగ్‌ ఈరోజే పూర్తయింది. 
ఇందులో దర్శనానికి సంబంధించిన అధ్యాయం “విశ్వరూప సందర్శన o.. మీ 
ఆశీస్సులకోసం మీకు వినిపించాలనుకుంటున్నా....” 


“ఈ థియేటర్‌ పేరు?” 

“అన్నీ ఆడియో ల్యాబ్‌” 

“అక్కినేని గారు, పరుచూరి వేంకటేశ్వరరావు గారు, మురళ్లీమోహన్‌గారు, 
కె. విశ్వనాథ్‌గారు.. వీరితోపాటు నన్ను ఆహ్వానించారు. విని నేనేం చెప్పగలను?” 

“ఏమీ చెప్పొద్దు... ఆశీర్వదిస్తే చాలు!” 

“సరే 3 చెయ్యండి....” 

“పశ్యామి దేవాం స్తవదేవదేహే....” 


“గతంలో అనేక సందర్భాలలో “భగవద్గీతను విన్నాను కానీ... ఈనాటి 
అనుభూతి నేనెప్పుడూ పొందలేదు. మీ గళంతో పరమాత్ముడి విశ్వరూపాన్ని 
దర్శింపజేశారు. ఇది కచ్చితంగా పరమేశ్వరుడి అనుగ్రహంతోనే సాధ్యమైన 
పరిశోధనాత్మక కృషిగా అనిపిస్తోంది. శాస్త్రి గారూ... అనుభూతి చెందడమే తప్ప... 
ఆశీర్వదించగలమా... దీన్ని గవర్నర్‌ నరసింహన్‌ గారికి తప్పక వినిపిద్దాం... నేను 
మాట్లాడతాను...” 


అప్పుడర్ధమైంది... పి.వి. ఆర్కేగారు విశిష్టమైన ధర్మప్రచారకుడని! 
kkk 


“గురువుగారూ... “భగవద్గీత ఫౌండేషన్‌” రెండు సంకటాల్లో చిక్కుకుంది... 
మీరే పరిష్కరించాలి” 

“ఫర్వాలేదు చెప్పండి... శ్రేయాంసి బహు DANA... గొప్పపనులకు 
అవరోధాలు తప్పవు. ఇవన్నీ పరమాత్ముడి పరీక్షలే! మన ప్రయత్నం మనం చేద్దాం 
ఏవిటి సమస్య?” 


“తిరుమల తిరుపతి దేవస్థానం “భగవద్గీతా ఫౌండేషన్‌'కు ఆర్థిక సాయం 
అందించింది. అందుకు ప్రతిగా ఆర్థిక సహాయానికి సమానమైన సి.డి.లు 


122 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


అందిసామని మాట ఇచ్చాం. కానీ, ప్రింటు చేసిన సిడిలన్నీ ఇవ్వాలని ఘాటుగా 
ఉత్తరాలు రాస్తున్నారు.” 
“అప్పుడది ఆర్థిక సాయం ఎలా అవుతుంది. బాధ పడకండి... నేను ధర్మ 
పరిరక్షణ ట్రస్టు ఛైర్మన్‌ గా టి.టి.డి.తో మాట్లాడతాను... మరి రెండో సమస్యేమిటి?” 
“నేను గురువుగా భావించే ఒక స్వామీజీ శిష్యులు నన్నపార్థం చేసుకోవడం వల్ల 
తలెత్తిన ఆత్మహత్యా సదృశమైన సమస్య...!” 


“అది కూడా నాచెవి వెయ్యండి... శాస్త్రిగారూ... స్వామి కాళ్లు పట్టుకుని 
నేను క్షమించమని వేడుకుంటాను. ఆ రకంగా మరోసారి ఆయన ఆశీర్వాదం 
దొరుకుతుంది. ఆత్మహత్యలాంటి మాటలు మాట్లాడకండి. మీరు లోక కల్యాణం 
కోసం చేస్తున్న కార్యక్రమమిది...!” 


కొంతకాల వ్యవధిలో రెండు జటిల సమస్యలూ పరిమ్మారమయ్యాయి... కేవలం 
పి.వి. ఆర్కే గారి వల్లే! 


అప్పుడర్ధమైంది... పి.వి. STP ఆర్తజన రక్షకుడని! 
kkk 


ఇలా చెప్పుకుంటూ పోతే పి.వి. ed, గారితో మా ఫౌండేషన్‌ కీ, వ్యక్తిగతంగా 
నాకూ విశేషమైన బాంధవ్యమే ఉంది. 


“'యద్యదాచరతిశ్రేష్టః....' 
ఇతరులు అనుసరించదగిన శ్రేష్ణుడాయన! 
స్వార్థానికి దూరం... సేవకి దగ్గర! 


ఈ లోకానికొచ్చి ఏం చేశారని తెలీని వారెవరైనా పి.వి. ఆర్కేగారిని అడిగితే 
-'ఆయన్ని కాదు మమ్మల్నడగండని - ఫలితం పొందిన మాలాంటి వేలమంది 
చెబుతారు. ఇంకొంతమంది - పి.వి. ఆర్కే గారు రాసిన “నాహం కర్తా హరిః Sor’, 
అసలేం జరిగిందంటే, తిరుమల చరితామృతం, తిరుమల లీలామృతం పుస్తకాలిచ్చి 
తెలుసుకోమంటారు.... 


రాజర్షి 5.2.96 8. ప్రసాద్‌ 123 


తిరుమలగిరి వేంకటేశ్వరుడు తన వైభవ ప్రచారానికి అన్నమయ్యను 
సృష్టించుకున్నట్టు, ఈ కాలంలో ధర్మ ప్రచారానికి శ్రీ పి.వి. ఆర్కే గారిని 
ఎంచుకున్నారనడంలో రవ్వంత అతిశయోక్తి లేదు. 


నీతి, నిజాయితీ ఆయన భాష! 
సత్యం, ధర్మం ఆయన శ్వాస! 


బ్రతకదడమంటే - జాతి ఉన్నంతకాలం స్మరించుకునేట్టుగా మన పనులద్వారా, 
సేవా భావంతో బ్రతకడమని తన జీవితాన్నే సందేశంగా చెప్పి వెళిపోయారాయన! 


e3 నిస్వార్థ, నిరాడంబర నిష్కామ కర్మ యోగి గురించి రాస్తుంటే దుఃఖం 
ఆగట్లెదు.. 


“దేవుడంటే... తీసుకునేవాడు కాడు... ఇచ్చేవాడు...” 

అంచేత... 

పి.వి. ఆర్కే దేవుడే! 

ఆ మహాత్ముడికి పరమాత్మ సద్గతులను ప్రసాదిస్తాడని విశ్వసిస్తున్నాను. 


KKK 


124 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


ధర్మపరిపాలనాదక్షుడు 23.9.65.8. ప్రసాద్‌ 


తీరుమల తిరుపతి దేవస్థానాల కార్యనిర్వహణ అధికారులుగా ఉద్యోగబాధ్యతలు 
నిర్వహించిన ఐ.ఏ.ఎస్‌ అధికారులందరూ నా దృష్టిలో దైవాంశసంభూతులే. 


అందులోను “పురుషులందు పుణ్యపురుషులు వేరయా”- అన్నట్లు పి.వి.ఆర్‌. 
కె.ప్రసాద్‌గారు పరిపాలనారంగంలో ధార్మికదృక్పథంతో కూడిన అనేక సనాతన 
సంప్రదాయాల పట్ల, ఆ సనాతన సంప్రదాయములకు మూలకందమైన దేవాలయ 
సంస్కృతి పట్ల, ఆ సంస్కృతి పరిరక్షణకు అనుసరింపవలసిన నిర్దిష్ట విధానాల పట్ల 
వీరికున్న అవగాహన క్రాంతి దర్శనం అనుపమానములైన అంశాలు. 

ప్రస్తుతం తి.తి.దేవస్థానాల నిర్వహణలో కొనసాగుతున్న హిందూ ధర్మరక్షణ 
సంస్థ, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు, శ్రీ వేంకటేశ్వర కేంద్ర 
గ్రంథాలయ పరిశోధక సంస్థ, శ్రీ మద్భాగవత ప్రాజెక్టు, శ్రీనివాస బాలభారతీ గ్రంథ 
ప్రచురణ విభాగం, ధార్మిక గ్రంథ ప్రచురణలకు ఆర్థిక సహాయ ప్రణాళిక - ఇత్యాది 
సంస్థలన్నీ పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌గారి హయాంలోనే కొంగ్రొత్తరూపు రేఖలు దిద్దుకొని 


శాఖోపశాఖలుగా విస్తరించాయి. 


అన్నమాచార్య సంకీర్తనల సంపుటాలను వెలువరించడంలో గాని, ఆసంకీర్తనల 
స్వరకల్పన రికార్డింగ్‌ వంటి అంశాలలో గూడి ఆ నాడు వీరు నెలకొల్పిన విధివిధానాలే 


“సహస్రావధాని” డా. మేడసాని మోహన్‌, తిరుపతి 


రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 125 


నేటికీ కొనసాగుతున్నాయి. పై ధార్మిక సంస్థలను వీరు నెలకొల్పిన స్ఫూర్తితోను ఎం.వి. 
యస్‌. ప్రసాద్‌ గారి హయాంలో ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు, ఎ.పి.వి.యన్‌. 
శర్మగారి హయాంలో మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ ప్రాజెక్టు అవతరించాయి. ఆ 
నాటి భాగవత ప్రాజెక్టే ప్రస్తుతం పురాణ ఇతిహాస ప్రాజెక్టుగా పేర్కొనబడుతూ ఉంది. 


1978-1982 మధ్యకాలంలో వీరు టి.టి.డి. కార్యనిర్వహణ అధికారిగా 
సేవలందించిన కాలం ఒక స్వర్ణయుగం - అని ఇప్పటికీ ఎందరో పెద్దలు 
పేర్కొంటూ ఉంటారు. ఆ నాలుగు సంవత్సరాల కాలంలో పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 
గారిచే నియమితులై సేవలందించిన గొప్ప సాహితీవేత్తలు చాలామంది ఉన్నారు. 
పద్మశ్రీ పుట్టపర్తి నారయణాచార్యులు, కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి, ప్రయాగ 
నరసింహశాస్త్రి, శ్రీ కామిశెట్టి శ్రీనివాసులు శెట్టి, మహామహోపాధ్యాయ సముద్రాల 
లక్ష్మణయ్య, Tu నండూరి కృష్ణమాచార్య, మహాకవి ముదివర్తి కొండమాచార్యులు, 
ప్రఖ్యాత చిత్రకారుడు హెన్రీ, డా॥ పన్నాల రాధాకృష్ణ శాస్త్రి, శ్రీ గౌరి పెద్ద రామసుబ్బశర్మ 
- ఇత్యాదులు వారిలో ఉన్నారు. అప్పటికే సంగీత జగత్తులో లబ్ధప్రతిష్టులైన శ్రీమతి 
ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి, శ్రీరంగం గోపాలరత్నం, ఆచార్య డి. పశుపతి, సంగీత కళానిధి 
నేదునూరి కృష్ణమూర్తి, డా॥ శ్రీపాద పినాకపాణి, రేడియో ద్వారా ప్రసిద్ధులైన మల్లిక్‌, - 
ఇత్యాది మహోదయులతో అన్నమయ్య కృతులు పాడించి, రికార్డింగు కార్యక్రమాలకు 
తగిన రూపకల్పన చేసి పద కవితాపితామహుని భక్తి ఉద్యమం సఫలం కావడానికి 
బంగారు బాటలు వేయించిన మహామనీషి శ్రీమాన్‌ పి.వి.ఆర్‌.కె.ప్రసాద్‌. 


అన్నమయ్య సంకీర్తనలు ఆలపించి, వారి వారి ప్రచార ప్రస్థానాలతో 
లబ్ధప్రతిష్ణులైన శ్రీమతి శోభారాజు, శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌, శ్రీ పారుపల్లి 
శ్రీరంగనాథ్‌, శ్రీనాగేశ్వర నాయుడు, శ్రీ వేదవ్యాస ఆనంద భట్టర్‌ - వంటి 
కళాకారులంతా ఆ నాడు పి.వి.ఆర్‌.కె.ప్రసాద్‌ గారి ఆశీస్సులతో టి.టి.డి. సంస్థలలో 
ప్రవేశించిన వారే. 


ఆ రోజుల్లో నేను మద్రాసు విశ్వవిద్యాలయంలో పిహెచ్‌.డి. పట్టా కోసం 
పరిశోధన చేస్తున్నాను. నేను పదవ తరగతి విద్యార్థిగా అష్టావధానాలు ప్రారంభించడం 
- ఇంటర్మీడియట్‌ విద్యార్థి దశ నుండి దేశాటనం చేస్తూ ఉండడం వల్ల ఎం.ఏ. పూర్తి 
చేసుకొని, పరిశోధక విద్యార్థిగా చేరే సరికి 40 కి పైగా అష్టావధానాలు నిర్వహించి 
ఉన్నాను. అందువల్ల తిరుపతి, పరిసర ప్రాంతాలలో ఒక విద్యార్థి అవధానిగా నా పేరు 


126 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


కొంత ప్రచారంలోకి వచ్చింది. అప్పట్లో తిరుపతిలో “తిరుపతి ఆఫీసర్స్‌ సోషియల్‌ 
కల్చరల్‌ క్లబ్‌' - సెక్రటరీగా సేవలందిస్తూ ఉండిన cu కె. సూర్యారావు గారు 
మద్రాసులో ఉన్న నాకు ఒక ఉత్తరం రాశారు. 


1981 నవంబరు 2న వారి క్లబ్బులో నిర్వహిస్తున్న సాంస్కృతికోత్సవాలలో 
భాగంగా నన్ను అష్టావధానం చేయవలసిందిగా ఆ ఉత్తరం ద్వారా ఆహ్వానించారు. 
ఆ ఉత్తరం వెంటనే మరొక ఉత్తరం కూడా వచ్చింది. ఆ ఉత్తరాన్ని డా॥ కె. సూర్యారావు 
గారికి ప్రియమిత్రులు, అదే క్లబ్బులో సభ్యులునైన ప్రొఫెసర్‌ గురుస్వామి గారు 
రాశారు. రెండు ఉత్తరాల ప్రధాన సారాంశం ఏమిటంటే నేను నిర్వహింపబోయే 
అష్టావధాన కార్యక్రమానికి టి.టి.డి. కార్యనిర్వహణ అధికారి పి.వి.ఆర్‌. 
కె.ప్రసాద్‌గారు ముఖ్యఅతిథిగా విచ్చేస్తారని. తిరుపతికి వచ్చి అవధానం చేశాను. డా॥ 
ఎస్‌.వి రఘునాథాచార్యులు (వీరిని పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌గారు కూడ గురుతుల్యులుగా 
భావించేవారు) cu కె. సర్వోత్తమరావు, cn భాస్కర స్వర్గాంబ, శ్రీ సింగరాజు 
సచ్చిదానందం, శ్రీ కామిశెట్టి శ్రీనివాసులు, డా॥ సముద్రాల లక్ష్మణయ్య నాయుడు, 
శ్రీ పి. మురళీమోహన్‌ మొదలగు మహామహులు పృచ్చకులుగా వ్యవహరించారు. 
సదరు ఆఫీసర్స్‌ క్లబ్బులో మెంబరుగా నున్న ఒక అధికారి ఆశువు’ అనే అంశంలో 
పృచ్చకులుగా వ్యవహరించారు. పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ గారిచే నాకు సన్మానం 
చేయించారు. సన్మానానంతరం స్పందన తెలియజేయవలసిందిగా సూర్యారావుగారు 
ప్రసాదుగారికి మైక్‌ అందించారు. మైక్‌ అందుకున్న ప్రసాద్‌గారు “Mr Medasani 
Mohan can get a job in T.T.D. whenever he wants”- అని ఒకే ఒక 
వాక్యం చెప్పి మైకు మళ్లీ సూర్యారావుగారి కందించారు. ప్రసాద్‌గారి ఆ ఒక్క వాక్యం 
విన్నంతనే సభ కరతాళధ్వనులతో మారు మోగింది. 


ప్రసాద్‌గారి స్పందనాపూర్వకమైన ఆ మాట నాలో ఎంతో ఉత్తేజభరితమైన 
ఆనందాన్ని నింపింది. ఒక్క నన్నేకాదు, ఏ వ్యక్తిలోని యోగ్యత, ప్రతిభావిశేషాలను 
చూచినా సముచితంగా గుర్తించి వారిని ప్రోత్సహించడంలో వారికి వారే సాటి. 
టి.టి.డి.లో వారు wh తగిన ఉద్యోగావకాశం కల్పిస్తారని భావోద్వేగంతో నా 
పరిశోధన శరవేగంగా సాగించాను. నేను ఎంచుకున్న పరిశోధనాంశం విస్తృతంగా 
పెరిగినందువల్ల 1435 పేజీల సిద్ధాంతవ్యాసం రాయవలసి వచ్చింది. ఆ రోజుల్లో 
నేను మద్రాసులో ప్రముఖ సినీరచయిత శ్రీ కొసరాజు రాఘవయ్య గారి ఇంట్లో 


రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 127 


ఉండేవాణ్ణి. ఒక రోజు వార్తాపత్రిక తిరగేస్తూ ఉండగా “పి.వి.ఆర్‌.కె. బదిలీ”- అనే 
వార్తా శీర్షికను చూచి దిగ్భ్రాంతుడనైనాను. కొంత ఆందోళన చెందిన మాట కూడ 
వాస్తవం. వెంటనే ఉన్నపళంగా తిరుపతి వచ్చి డా॥ కె. సూర్యారావు గారితో వెళ్లి 
పి.వి.ఆర్‌ కె.ప్రసాదుగారిని కలిశాను. అయితే అప్పటికే టి.టి.డి. పరిపాలనకు 
సంబంధించి కొన్ని సాంకేతికమైన మార్పులు జరిగి ఉన్నాయి. ముఖ్యంగా 
అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం టి.టి.డి. కొత్త ఉద్యోగాల నియామకంపై నిషేధం 
విధించింది. కాని పరిపాలనా దక్షులైన పి.వి.ఆర్‌.కె.ప్రసాదు వారికున్న ప్రత్యేక 
విచక్షణాధికారాలను ఉపయోగించి, నా పరిశోధనాంశం అన్నమాచార్యకృతులపై 
నిర్వహింపబడి యున్నందున సముచితమైన కార్యకారణ సంబంధాన్ని (cause of 
action) ఉటంకిస్తూ నన్ను టి.టి.డి. అన్నమాచార్య ప్రాజెక్టులో రూ. 750 నెలసరి 
నిర్ణితవేతనంతో “Research Asst."- గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 
1982 జూలై 1 న నేను ఆ ఉద్యోగంలో ప్రవేశించాను. అదే జూలై మాసంలో 9వ తేదీ 
పి.వి.ఆర్‌ కె.ప్రసాద్‌గారు కార్యనిర్వహణాధికారిగా రిలీవైనారు. బహుశా ఆ తొమ్మిది 
రోజుల వ్యవధిలో నా నియామకం జరగకపోయి ఉంటే నాకు 8.3.8.6 ప్రవేశం 
లభించి ఉండేదికాదేమో! 


ఆ నాటి నా నియామకమే నాకు టి.టి.డి.లో ప్రథమసోపానమై, 1985-86 
కల్లా అనేక పరమపదసోపానాలు దాటి, అన్నమాచార్య ప్రాజెక్టు డైరక్టరుగా బాధ్యతలు 
స్వీకరించే అవకాశం లభించింది. నేను ఈ ఉన్నతోద్యోగాన్ని అందుకోవడంలో పి.వి. 
ఆర్‌.కె.ప్రసాద్‌ గారి స్ఫూర్తితో wi కె. సూర్యారావుగారు, తిరుపతిలో ఆ నాటి ప్రముఖ 
పాత్రికేయులు శ్రీ జి.వల్లీశ్వర్‌ నాకు అందించిన ప్రోత్సాహం మరువలేనిది. 


కాలక్రమంలో నందమూరి  తారకరామారావగారు ఆంధ్రప్రదేశ్‌ 
ముఖ్యమంత్రిగా ఉన్నపుడు పి.వి.ఆర్‌.కె.ప్రసాద్‌గారు వారి సాంస్కృతిక శాఖ 
కార్యదర్శిగా సేవలందించారు. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారికి కూడ నాపై 
అవ్యాజవాత్సల్యం కలగడంలో కూడ వీరి ప్రోత్సాహం ఉంది. e రోజుల నుండి 
వారు పరమపదించే వరకు కూడ దేశ విదేశాలలోని ఎన్నో సభలలో ప్రసాద్‌గారు 
ముఖ్య అతిథిగానో, గౌరవ అతిథిగానో పాల్గొంటే నేను ఉపన్యాసకుడిగా పాల్గొనడం 
జరిగింది. ముఖ్యంగా 2017 జనవరిలో శ్రీకాళహస్తి క్షేత్రంలో నవయుగ ఇంజినీరింగ్‌ 
సంస్థల అధినేత శ్రీ చింతా విశ్వేశ్వర రావుగారు పునర్నిర్మాణం చేసిన రాజగోపురం 


128 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


ప్రారంభం సందర్భంగా నిర్వహించిన “అతిరుద్రమహాయాగం”లో నా ఉపన్యాసం 
ఏర్పాటు చేయించి, ఘనసన్మానం చేయించారు. 

ఒక్కమాటలో చెప్పాలంటే పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌గారు ధార్మిక, పాలనారంగంలో 
ఒక విరాణ్యూర్ర్తి. వారు టి.టి.డి. లో ప్రవేశపెట్టిన ధార్మిక సంస్కరణలు, 
సాంస్కృతికాంశాలు, సేవలు - వంటి అంశాలపై పిహెచ్‌.డి సిద్దాంత వ్యాసాలు 
రాయవచ్చు. 

అందుకే పూజ్యశ్రీ పి.వి.ఆర్‌.3.ప్రసాద్‌ భౌతికంగా మన మధ్య లేకపోయినా 
కీర్తిశరీరంతో అజరామరులై ఉంటారు. 


kk KE 


రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 129 


ఆయన ఎలా పసిగట్టాడో! 


శ్రీమాన్‌ ప్రసాద్‌ గారిని గత నాలుగు దశాబ్దాల కాలంగా నేను చాలా దగ్గరనుంచి 
చూసినవాణ్ణి. మా దేవస్థానాలకు ఎంతోమంది ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్లు వచ్చారు, వెళ్లారు. 
కానీ, అతికొద్ది మంది మాత్రమే చెరిగిపోని ముద్రవేశారు. వాళ్లల్లో ముందుంటారు 
ప్రసాద్‌ గారు. 


ఆయన ఇ.ఓ. గా వుండగా ఏ సమస్య తీసుకుని ఆయన ముందుకి వెళ్లినా 
అప్పటికప్పుడు పరిష్కారం చెప్పేసేవారు. తాత్సారం చేయడం ఆయన దగ్గర చూడం. 
పైగా ఒక్కో పరిష్కారం అమలు చేయాల్సివస్తే ఎవరికి కష్టం కలుగుతుందో ముందే 
ఊహించి, వాళ్లకి ఆ కష్టం కలగకుండా లౌక్యంతో పని జరిపేవారు. అది ఆయన 
వాక్చాతుర్యం ప్రభావం. 


ఏ ఉత్సవం జరిగినా ఉరేగింపు చివరిదాకా వుండేవారు. వారంలో 
అయిదురోజులు కొండమీద గడిపేవారు. దేవస్థానంలో అనేక సందర్భాల్లో మేం 
ఎవ్వరమూ ఊహించివుండని సమస్యని ఆయనే ముందుగా పసిగట్టేవారు. 


ఒకసారి ఏమైందంటే - 1982లో తిరుమలలో మూలవిరాట్‌కి అష్టబంధనం 
(పీఠం మీద మూలవిరాట్‌ ప్రతిష్టని పటిష్టం చేయడం) చేస్తున్నారు. ఆ సమయంలో 
ఆయన ధ్వజస్తంభం కూడా చూడమన్నారు. నేనూ, మరొకరూ వెదురుబొంగుల 


శేషాద్రి, తిరుమల ఆలయం 


130 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


తాత్కాలిక నిచ్చెన సాయంతో ధ్వజస్తంభం పైకి ఎక్కాం. అక్కడ గంటలు కట్టివుంచే 
“మేఖల” (కలప నిర్మాణమే) పాడై పోయిందనీ, దాన్ని మార్చేస్తే సరిపోతుందనీ 
పైనుంచే చెప్పాం. 


క్రింది నుంచి ప్రసాద్‌గారు మాకేసి చూస్తూ మేం చెప్పింది విన్నాక “మొత్తం 
ధ్వజస్తంభం (లోపలి కలపదుంగ,) కొత్తది వేసేద్దాం” అన్నారు. మేం “అవసరం లేదు 
సర్‌. మేఖల ఒక్కటి మారుస్తే చాలు” అన్నాం. ఆయన వినిపించుకోలేదు. “ఎలాగో 
ఇంతపని చేస్తున్నాం కదా, అది కూడా మార్చేద్దాం” అని పట్టుపట్టారు. 

ఇ.ఓ. గారు ఆదేశించాక ఏముంది? మేం మెల్లగా ధ్వజస్తంభానికి వుండే 
బంగారు రేకుల కవచాన్ని మేఖల దగ్గర్నుంచి ఊడదీయటం ప్రారంభించాం. 
రెండు వరుసలు తీసేసరికి అవాక్కయి పోయాం. ఆపైనున్న మా అందరికీ ఒళ్లు 
జలదరించింది. ఎవ్వరికీ మాట లేదు. నిశ్చేష్టులై వుండిపోయాం...! 


క్రింది నుంచి ప్రసాద్‌ సర్‌ అడుగుతున్నారు. “ఏం చేస్తున్నారు - పని 
ఆపేశారేంటి?” 

మెల్లగా నోరు విప్పి చెప్పాం. 

“సర్‌ లోపల ధ్వజస్తంభం 90 శాతం దాకా పుచ్చిపోయి పాడైపోయింది. 
కేవలం ఈ బంగారపు రేకులు తాపడం వల్ల ధ్వజస్తంభం వున్నట్లు కనుపిస్తోంది. తప్ప, 
లోపల ఏమీ ఆసరా లేదు...!” 

“ఆ.. సరే సరే, దిగొచ్చేయండి. కొత్త ధ్వజస్తంభం తెప్పించి, ప్రతిష్ట చేద్దాం.” 
అంటూ చురుగ్గా చెప్పి వెళ్లిపోయారు ఇ.ఓ. గారు. 

ప్రసాద్‌గారికి ధ్వజస్తంభం మొత్తం మార్చేయ్యాలన్న ఆలోచన ఎలాకలిగింది?... 
అది ఎలా పసిగట్టారు? నాకిప్పటికీ అర్ధం కాలేరు. 

అలాంటి అనేక సంఘటనలు చూశాక ఒకటి మాత్రం అర్థమైంది. ప్రసాద్‌ సర్‌ 
దైవాంశ సంభూతుడు! 


ఆయనకి శ్రీనివాసుడి అనుగహం పుష్కలంగా వుంది. అందుకే ఎవ్వరి 
చేతా మంచం మీద సేవలు చేయించుకోకుండా, కేవలం 48 గంటల వ్యవధిలో 
అనాయాసంగా కన్ను మూశారు. 


రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 131 


Joined as Executive Officer, T. T.D., on 05.11.1978 
Relieved from TTD on 08.07.1982 


3. Introduced individual tickets for the following sevas 
w.e.f. 15.10.1981 


4. Thomalaseva Ananthara Darsan Rs.4/- per person; 
Archana Ananthara Darsan Rs. 8/- per person and 
Ekantha seva Ananthara Darsan Rs. 4/- per person 


are cancelled from 1.3.1979. 


at Rs. 500/- per ticket 


Introduced Sahasra Deepalankara Seva on every 
Sravana Nakshatram day w.e.f. 22.12.1979 


3i Introduced Prathyeka Kalyanotsavam on 7.11.1981 


7 


Introduced Veda Aseervadam Ticket w.e.f. 1.10.1981 


Jes 

1.1.1982 

m Introduced Nijapada Darsan seva after Abhishekam 
on Fridays w.e.f. 4.6.1982 


10 Arranged Puspa Pallaki for first time in Sri TT, 
Tirumala on every Anivara Asthanam from the year 
1 
2 


1982 (16.7.1982) Mean while he was transferred on 
8.7.1982 


Puspa Yagam has been introduced on 14.11.1980 
12. | 1979 వ సంవత్సరములో గోదావరి పుష్కరములో మొట్టమొదటిసారిగా 
నమూనా ఆలయము నిర్మించి తిరుమల తరహా పూజలు నిర్వహించ 


బడినవి; 





132 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


1982 వ సంవత్సరములో కృష్ణాపుష్కరములో కూడా నమూనా 
ఆలయము నిర్మించి తిరుమల తరహా పూజలు నిర్వహించబడినవి. 


ప్రైవేటు కళ్యాణకట్లలు తొలగించబడినవి 
. సన్నిధి వీథి వెడల్పు చేయబడినది 
i ఉచిత బస్సు ఏర్పాటు చేయబడినది 


w.e.f. 01.03.1979. 
8. 
ప్రాకారమునకు శ్రీవారి కళ్యాణ ఉత్సవము మార్చబడినది. 
చెడిపోయిన పాత ధ్వజస్తంభము తీసి కొత్తగా 19.5.1982వ తేది 


ధ్వజస్తంభము స్థాపించి 6.6.1982 నుండి 10.6.1982 వరకు మహా 
సంప్రోక్షణ చేయబడినది. 


21 కొత్తగా ఏర్పాటు చేసి ధ్వజస్తంభము కొరకు స్పెషల్‌ బ్రహ్మోత్సవము 
11.6.1982 నుండి 15.6.1982 వరకు చేయబడినది. 


= |= |= 
QN [tA | —- 


new temple was contructed in the year 1982 
Mandapam started 
(Tranferred before implementation 


* KK 


2. | నదకదారిలో 95.9.2. రూఫ్‌తో కప్పబడినది. 
2 
2 


3. 
4. 
5. 


2 





రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 133 


ప్రసాద్‌ నన్ను గుళ్లో నిర్ణంధించారు 


మూడు రోజుల పాటు నన్ను తిరుమల ఆలయంలోనే 'నిర్బంధించేశారు” ఎగ్జిక్యూటివ్‌ 
ఆఫీసర్‌ పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌. రాత్రిళ్లు తిరుమల ఆలయం తాళాలు వేశాక 
కూడా బిక్కుబిక్కుమంటూ ఆలయం ఆవరణలోనే నిద్రపోయాను - శ్రీనివాసుణ్ణి 
తలుచుకుంటూ. 


ఎయిర్‌ఫోర్స్‌ సర్వీసునుంచి బయటికి వచ్చిన నన్ను HOGHS సెలక్షన్‌ 
విధానంలో టిటిడి విజిలెన్స్‌ ఆఫీసర్‌గా 1980 లో నియమించారు. నేను చేరిన కొన్ని 
మాసాలకే తిరుమల మాష్టర్‌ ప్లాన్‌ అమలు కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ తిరుమలలో 
కె.ఎం.కృష్ణయ్య అనే స్టానిక నాయకుడి ఆధ్వర్యంలో నిరసనలు మొదలయ్యాయి. 
ఆలయం చుట్టూ వున్న సందులు, గొందుల్లోని ఇళ్లన్నీ కూల్చివేయటం, దుకాణాలు 
తొలగించటం, ఆలయం ఎదురుగా దుకాణాలుండే సన్నిధి 589 వెడల్పు చేయటం 
కోసం ఆ షాపుల్ని తొలగించటం - ఇలాంటి పనులన్నీ ఉధృతంగా జరుగుతున్నాయి. 


ఇళ్లు, దుకాణాలు నష్టపోతున్న వాళ్లందరికీ ఆలయానికి దూరంగా కాలనీ 
కట్టించి ఇస్తామనీ, దుకాణాలు కోల్పోయే వాళ్లందరికీ షాపుల కాంప్లెక్స్‌ కట్టి అందులో 
షాపులు కేటాయిస్తామనీ, అంతా పకడృందీగా జరుగుతుందనీ ప్రసాద్‌గారు ఎంతగా 


ఎన్‌. థిల్లేశ్వరరావు, చీఫ్‌ పోర్ట్‌ అడ్మినిస్ట్రేటర్‌, అండమాన్‌ 


134 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


చెబుతున్నా, తమ ఉనికిని కోల్పోతున్నామన్న భయంతో కొందరు స్టానికులు కృష్ణయ్య 
ఆధ్వర్యంలో ఉద్యమానికి దిగారు. చెదురుమదురు సంఘటనలు మా విజిలెన్స్‌ 
సిబ్బందికి తలనొప్పి తెప్పిస్తున్నాయి. కాని వీథుల్లో అమ్ముకునే వాళ్లదగ్గర్నుంచి, ఇళ్లున్న 
సొంతదారుల దాకా చాలామందిని బాగా రెచ్చగొట్టాయి స్వార్థశక్తులు. తిరుగుబాటు 
భావాలు బాగా రాజుకున్నాయి. ఒక పక్క కోర్టుల్లో కేసులు, మరో పక్క తిరుగుబాటు 
ప్రయత్నాలు - ప్రసాద్‌గారిని ఊపిరాడనివ్వటం లేదు. 


స్థానిక వర్తకులు తీసుకువచ్చిన స్టే ఉత్తర్వుల్ని హైకోర్టు తొలగించింది. దాంతో 
టిటిడి ఇంజనీరింగ్‌ విభాగం దుకాణాలు, ఇళ్లు కూల్చివేతని మళ్లీ ప్రారంభించింది. 


1982లో ఒకరోజున - అకస్మాత్తుగా నాకు విజిలెన్స్‌ నిఘా విభాగం నుంచి 
కబురు వచ్చింది. “సుమారు నాలుగువేల మంది జనంతో కృష్ణయ్యవర్గం ఆలయంలోకి 
చొరబడి భీభత్సం సృష్టించేందుకు ప్లాన్‌ చేసుకున్నారు...” ఇదీ వార్త. 


నేను వెంటనే లేచి ఆలయ ముఖద్వారం దగ్గరికి పరుగెతాను, అందుబాటులో 
వున్న సెక్యూరిటీ సిబ్బందిని రప్పించి, కాపలా పెట్టాను. అర్చకుల్ని, ఆలయ సిబ్బందినీ 
అప్రమత్తం చేశాను. కానీ... ఏర్పాట్లు పూర్తయ్యేసరికే వేల మంది జనం కర్రలు, రాళ్లు 
తీసుకుని ఆలయం ముందు చేరారు. “ఇ.ఓ ప్రసాద్‌ డౌన్‌ డౌన్‌, విజిలెన్స్‌ ప్రసాద్‌ డౌన్‌ 
GS." అంటూ విరుచుకుపడ్డారు. ముఖద్వారం దగ్గర కాపలా విజిలెన్స్‌ సిబ్బంది 
మీద రాళ్లు విసిరారు. కర్రలు విసురుతున్నారు. ఆలయ సిబ్బందిని కొడుతున్నారు. 
ఆ సిబ్బంది పారిపోతున్నారు. కేకలు, అరుపులతో ఆ సమయంలో ఆలయం 
ముందుచేరిన ఆ జనం అంతా వీరావేశంతో మా సెక్యూరిటీ వలయాన్ని చేదించుకొని 
ఆలయంలోకి చొచ్చుకుపోవాలని దూసుకు వచ్చేస్తున్నారు. 


“ఇన్నివేల మంది ఆలయంలోకి చొచ్చుకుపోతే ఏం జరుగుతుంది? ఎన్నో కోట్ల 
విలువైన ఆభరణాలు ఆలయంలో వున్నాయి. లూటీ జరిగితే...” ఆ ఆలోచనతో నాకు 
ఒళ్లు జలదరించింది. వెంటనే సొంత నిర్ణయం తీసుకుని ముఖద్వారం మూసేశాను. 
దర్శనాలు ఆపేశాను... సెక్యూరిటీ సిబ్బందికి, దళారీల, స్వార్థశక్తుల మూకలకి మధ్య 
పెనుగులాట జరుగుతోంది. సెక్యూరిటీ సిబ్బందికి రాళ్లదెబ్బలు తగిలాయి. ఇద్దరికీ 
తలకి గాయాలయ్యాయి. అంతలో ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ ప్రసాద్‌ వచ్చారు. ఆయన 
చేతులెత్తి అర్థిస్తున్నాడు e స్వార్థపరుల్ని - “ఆపండి. ఆపండి. అంతా సవ్యంగా 
జరుగుతుంది. వినండి...” ఆయన్ని చూడగానే ఇంకా రెచ్చిపోయారు. రాళ్లు విసరటం 


రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 135 


ఎక్కువైంది. నాకూ, ఆయనకి దెబ్బలు తగిలాయి. నేను వెంటనే మా సెక్యూరిటీ 
సిబ్బందిని “ఫైర్‌” అన్నాను. పెల్లెట్స్‌ ఫైర్‌ చేశారు. (అవి గాయపరిచేవే కానీ, ప్రాణం 
తీసే బుల్లెట్ల్‌ కాదు!...) తుపాకీ మోతలతో ఆలయ పరిసరాలు ప్రతిధ్వనించాయి. 
ఆ మూకలన్నీ చెల్లాచెదరైపోయాయి. అప్పటిదాకా పోలీసు ఫోర్స్‌ కోసం మేం చేసిన 
ప్రయత్నాలేవీ ఫలించలేదు... 9 గంటల తరువాత ఒక పోలీసుదళం వచ్చింది. 
అప్పుడు ఆలయ మహాద్వారం తెరిచారు. 


అయితే మా పెల్లెట్‌ ఫైర్‌లో కృష్ణయ్య సహా కొందరు స్థానిక నాయకులు 
గాయపడ్డారు. ....తరువాత ఆ స్వార్థశక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. పోలీసులు 
హత్యాయత్నం (307) సెక్షన్‌ కింద నామీద కేసు కట్టారు. సకాలంలో రక్షణకు రాని 
పోలీసులు నామీద కేసు పెట్టడం ప్రసాద్‌గారికి కోపం తెప్పించిది. పోలీసులు నన్ను 
అరెస్టు చేయాలని వస్తున్నారని తెలిసి, ముందస్తు బెయిల్‌కోసం ఆయన ప్రయత్నం 
చేశారు. స్థానిక కోర్టులు ఇవ్వలేదు. ప్రసాద్‌గారు హైకోర్టు దాకా వెళ్లారు. 


“నా విజిలెన్స్‌ ఆఫీసర్‌ ఆలయాన్ని, ఆలయంలో సంపదనీ కాపాడాడు. 
సకాలంలో పోలీసు ఫోర్స్‌ రాకపోగా, అతన్ని హత్యాయత్నం కింద అరెస్టు చేస్తారా? 
చూస్తాను, ఎలా చేస్తారో?” అంటూ హైకోర్టు నుంచి నాకు ముందస్తు బెయిల్‌ 
వచ్చేదాకా ఊరుకోలేదు. అయితే ఆ బెయిల్‌ వచ్చేదాకా, మూడురోజుల పాటు ఆయన 
నన్ను తిరుమల ఆలయంలో వుంచేశారు. తన సిబ్బందిని కాపాడుకోవటం కోసం 
ఆయన చేసిన “నిర్బంధం” అది. 


“నీకు బెయిల్‌ తెప్పిస్తాను. వచ్చేదాకా నువ్వు ఆలయంలోనే వుండు. నిన్ను 
శ్రీనివాసుడు చూసుకుంటాడు.”- అన్నారు. ....ఆ తరువాత ఏకసభ్య కమిషన్‌ 
విచారణ జరిగింది. మొత్తం జరిగిన దుర్దటన కంతా ప్రసాద్‌ గారే జవాబుదారీని తన 
మీద వేసుకుని వాదించారు. కథ సుఖాంతం యింది. 


ఇలాంటి అధికారుల్ని ఈనాడు చూడగలమా? 


తిరుమల పోటు (వంటశాల) కి వచ్చే కలప కుంభకోణం, అన్నమాచార్య 
ప్రాజెక్టులో కొనుగోళ్ల కుంభకోణం, పైవేటు పొలానికి అక్రమనీటి సరఫరా 
కుంభకోణం, కుష్టురోగుల మీద అక్రమంగా దాక్టర్‌ సంపాదించే కుష్టు నివారణ 
కేంద్రం కుంభకోణం... ఇలాంటి ఏ కేసుని సాక్ష్యాలతో సహా ఆయన ముందుంచినా, 


136 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


తక్షణం చర్యలు తీసుకున్నారు. “నీతివంతమైన వాతావరణం ఈ దేవాలయం దగ్గరే 
లేకపోతే ఇంకెక్కడ వుంటుంది” అని ఆయన బాధ పడేవారు. 


1982 లో టిటిడి సర్వీసు వదిలేశాను. హిందూస్తాన్‌ జింక్‌ వంటి సంస్థల్లో 
పనిచేశాను. తిరిగి 1989 లో వైజాగ్‌ పోర్టు విజిలెన్స్‌ ఆఫీసర్‌గా ఇదే ప్రసాద్‌గారు 
(పోర్టు చైర్మన్‌) నన్ను సెలెక్ట్‌ చేశారు. అక్కడ ఆయన PSH సెక్రటరీతో కలిపి 11 
మంది అవినీతి అధికారుల చిట్టా చూపించాను. “ఒక్కణ్లీ వదలకు” అన్నారు. సిబిఐ 
సాయంతో ఎనిమిది మంది అధికారుల్ని లంచం తీసుకుంటుండగా పట్టుకొన్నాం. 
411 అవినీతికేసుల్లో ఏ కేసులోనూ తగిన క్రమశిక్షణా చర్య తీసుకోకుండా ఆయన 
వదల్లేదు. 


అవినీతి ఆయనకి బద్ధశత్రువు. 
ఆయన మాత్రం అజాతశత్రువు. 


KKK 


రాజర్షి 9.0.05 3. ప్రసాద్‌ 137 


చిన్నవాక్యంలో పెద్ద ప్రేరణ 
Q 


herd 


ఆ రోజు కడపజిల్లా రైల్వేకోడూరు దగ్గర చిన్మయానంద మిషన్‌వారు మాతాజీ 
శారదాదేవి ఆధ్వర్యంలో 'చిన్మయారణ్య' భవన శంకుస్థాపన కార్యక్రమం చేశారు. ఒక 
మిత్రుడు నన్ను తిరుపతినుంచి కారులో తీసుకువెళ్లారు. కాని కార్యక్రమం పూర్తయ్యాక 
ఒకరినొకరు కలుసుకోలేకపోయాం. ఆయన కనబడలేదు. కాళ్లీడుకొంటూ కోడూరు 
బస్‌స్టాండ్‌కి బయల్దేరాను. 


అకస్మాత్తుగా నా వెనకనుంచి వస్తున్న తెల్ల అంబాసిడార్‌ నా పక్కన ఆగింది. 
అందులో టిటిడి ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ శ్రీ పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ వున్నారు. నన్ను చూసి 
పరిస్థితి అర్థం చేసుకొని, తన కారులో ఎక్కించుకున్నారు. తిరుపతి ఆఫీసర్స్‌ $58 
ఆయన అధ్యక్షుడు, నేను కార్యదర్శిని. 


కారు వేగంగా తిరుపతికి వచ్చి ప్రసాద్‌గారి బంగళలోకి పరుగెత్తింది. “సర్‌, 
నేను ఇంటికి వెళ్లిపోతాను” అన్నాను. 


“వద్దు. ఇక్కడే తినేసి వెళ్లువుగాని. ఇవ్వళ ప్రొద్దుటే మా అబ్బాయి సంజీవ్‌కి 
ఉపనయనం చేశాం. బంధువుల్ని ఎవర్నీ పిలవలేదు. సమయానికి వచ్చావు 
గదా, భోంచేసి వెళ్లు” అన్నారు ప్రసాద్‌గారు. తింటున్నాం. చివర్లో వుండగా 


డా. కె. సూర్యారావు, వ్యవస్థాపక కార్యదర్శి, అకాడమీ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌, తిరుపతి 


138 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


ఎమ్మెస్‌ సుబ్బలక్ష్మి వచ్చారని క్యాంప్‌క్లర్క్‌ వచ్చి ఆయన చెవిలో చెప్పాడు. ఆయన 
పరుగెడుతున్నట్లు వేగంగా వెళ్లి, ఆమెని లోపలికి తీసుకువచ్చారు. ఆమె సంజీవ్‌ని 
ఆశీర్వదిస్తూ 'క్షీరాబ్ధికన్యకకు శ్రీమహాలక్ష్మికి...” కీర్తన పాడారు. తిరుమలేశుడి దర్శనం 
కోసం కొండకి బయల్దేరి వెళ్లిపోయారు. 


వెంటనే ప్రసాద్‌గారు అలిపిరి టోల్‌గేట్‌కి ఫోన్‌ చేశారు. “సుబ్బలక్ష్మిగారి కారు 
నెంబరు ఫలానా. ఆమె సోదా చేయటం వంటి అసౌకర్యం లేకుండా పంపించండి....” 
ఆవిడ టోల్‌గేట్‌ దాటగానే నాకు చెప్పండి...”. మళ్లీ తిరుమల కొండమీద టోల్‌గేట్‌కి 
ఫోన్‌ చేశారు. గెస్ట్‌హౌస్‌కి ఫోన్‌ చేశారు. ఆలయ పేష్కార్‌కి ఫోన్‌ చేశారు... ఆ సంగీత 
సరస్వతికి చిన్న అసౌకర్యం కూడా కలగకుండా శ్రద్ధ వహించారు. పండితుల్ని, 
కళాకారులని ఎలా గౌరవించాలో తెలిసిన సంస్కారం అది. 


కొద్దివారాల తరువాత తిరుచానూరు ఉత్సవాలలో ఎమ్మెస్‌ సుబ్బలక్ష్మి గాత్ర 
కచేరీ జరుగుతోంది. నేను వెళ్లేసరికి ప్రసాద్‌గారు, మరో వందకి మించని శ్రోతలు 
వున్నారు. “ఏమిటి సర్‌, అనేక అంతర్జాతీయ (ఐక్యరాజ్యసమితి సహా) వేదికల మీద 
పాడిన ఈ సంగీత సామ్రాజ్ఞి కచేరికి వందమంది కూడా లేరేంటి సర్‌?” అని అడిగాను 
ప్రసాద్‌గారిని. 


“అంతేనయ్యా, ఆసక్తివున్నవాడికి ఆహ్వానం వెళ్లదు. ఆహ్వానం వెళ్లినవాడికి ఆసక్తి 
వుండదు. ఈ విధానం మారాలంటే ఆసక్తివున్న రసజ్ఞుల జాబితా తయారుచేయించి, 


ఆ ఒక్కమాట ప్రేరణతో 1984 ఆరంభంలో తిరుపతిలో సంగీత 
సాహిత్యకళాభిమానుల కోసం రెండువేల సభ్యులతో “అకాడమీ ఆఫ్‌ ఫైనార్ట్స్‌” 
నిర్మాణానికి జర్నలిస్టు వల్లీశ్వర్‌, నేనూ రచన చేశాం. దానికి OH పాట్రన్‌ ప్రసాద్‌గారే. 
1984 ఏప్రిల్‌లో ముఖ్యమంత్రి ఎన్‌.టి.రామారావు హస్తాలమీదుగా ప్రారంభమైన 
ఆ అకాడమీ దాదాపు 350 కి పైగా కార్యక్రమాలు చేసి, 33 ఏళ్లుగా అప్రతిహతంగా 
నడుస్తూనే వుంది. 


ప్రసాద్‌గారి ఒక్క వాక్యం ఎంత ప్రేరణ నివ్వగలదు! 


KKK 


రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 139 


ఇది నేర్చుకోగలమా 


శ్రీ పివిఆర్‌కె ప్రసాద్‌గారితో నాకు వ్యక్తిగత పరిచయం లేదు. కాని గత పదిహేనేళ్లలో 
ఆయన్ను అనేకమార్లు చూశాను. నమస్మారమంటే నమస్కారమనుకోవడం తప్ప 
ఎప్పుడూ సంభాషించింది లేదు. ప్రసాద్‌గారు నాకు ఆయన పుస్తకాల ద్వారా 
పరిచయం. ఆయనకు మిత్రులైనవారు, వారితో పరిచయం ఉన్నవారూ ఆయన 
గురించి వివిధ సందర్భాలలో ప్రసంగవశాన చెప్పిన మాటల వల్ల ఏర్పరచుకున్న 
వ్యక్తిత్వరూప చిత్రమే మనస్సులో ఉంది. 


“నాహం కర్తా, హరిఃకరా” అన్న పివిఆర్కే ప్రసాద్‌గారి రచన సీరియల్‌గా 
ప్రచురితమవుతున్న సమయంలో నేను గమనించలేదు. అది గ్రంథరూపం ధరిస్తున్న 
సమయంలో చూశాను. గ్రంథమంతా ప్రతి అక్షరమూ చదివాను. చదువుతూ ఉన్న 
సందర్భంలోనూ, చదివిన తర్వాతా కూడా నన్ను అనేక సందేహాలు చుట్టుముట్టాయి. 
గ్రంథంలో కనిపిస్తున్న ప్రసాద్‌గారిని మనకు నిత్యజీవితంలో కనిపించే, లేదా ఆ స్థాయి 
ప్రభుత్వాధికారులంటే మనం ఊహించుకునే వ్యక్తులతో పోల్చుకోవడానికి అవకాశమే 
లేదు. 


తిరుమల తిరుపతి దేవస్థానాల కార్యనిర్వహణాధికారిగా ఉన్నప్పుడు ఆయన 
వయస్సు (36-40) కూడా పెద్దదేమీ కాదు. దేవస్థానం అన్నమాటే కాని అదొక 


డి. చంద్రశేఖర రెడ్డి, ఎమెస్కో సంపాదకులు 


140 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


సంస్థానం. భారీ ఆదాయ వ్యయాలు, విస్తృతమైన కార్యకలాపాలు, నిరంతరం 
బాహ్యవత్తిడులు, అంతర్గత సమస్యలు అన్నీ కలిసి అదొక ప్రభుత్వం. మరో ప్రభుత్వపు 
అధీనంలోని ప్రభుత్వం. తి.తి.దే. కార్యనిర్వహణాధికారి అంటే ధార్మికత, దేవుడిపట్ల 
విశ్వాసం, దైవకార్య తత్పరత, బహుశా కొంత వైరాగ్యం అవసరమవుతాయి. ఇదంతా 
జీవిత చరమదశలో ఏర్పడుతుందని సాధారణంగా అనుకుంటూ ఉంటాం. అందువల్ల 
ఇటువంటి ఉద్యోగబాధ్యతల్లో చేరేవారు తమ ఉద్యోగ జీవితం చివరిదశలో ఉండడం 
సహజం. ఇక్కడ ఏర్పడే మానసిక ధోరణితో మళ్లీ సాధారణ ఉద్యోగాలు చేయడం 
కష్టం. జీవితప్రవృత్తే ఇటువంటిదయిన వారికి పరవాలేదు కాని ఇప్పటి రాజకీయ, 
ప్రభుత్వాధికారుల పనితీరు చూసినప్పుడు ఇటువంటి ప్రవృత్తితో జీవనం సాధ్యమా 
అనిపించకమానదు. 


తి.తి.దే. కార్యనిర్వహణాధికారిగా ప్రసాద్‌గారు బాధ్యతలు నిర్వహించిన 
విధానంకాని, ఆ నిర్వహణ సమయంలో ఆయన మానసిక ప్రవృత్తికాని 
గమనించినప్పుడు ఆ వయస్సుకు అటువంటి మానసికధోరణి ఎట్లా ఏర్పడిందన్నది 
ఆశ్చర్యకరమే. దేవుడిమీద నమ్మకం ఉండి దేవుడి సన్నిధిలో పనిచేస్తున్నందువల్ల 
ఇటువంటి మనఃప్రవృత్తి ఏర్పడిందనుకోవాలా? ఇది కేవలం అక్కడ పనిచేస్తున్న 
కాలానికే పరిమితమనుకోవాలా? ఇది ఆయన చివరి ఉద్యోగం కాదు కదా! తర్వాత 
మరెన్నో కీలకమైన ఉద్యోగాలు నిర్వహించాడు. మరీ మరీ సమస్యాత్మకమైన పదవుల్లో 
పనిచేశాడు మరో రెండు దశాబ్దాలు. 


“అసలేం జరిగిందంటే” చదివితే ఆయన తర్వాతి జీవితంలో కూడా ఇదే విధమైన 
ప్రవృత్తి కొనసాగడం కన్పిస్తుంది. ఒక పరిపాలనాధికారిగా, కార్యనిర్వాహకుడుగా 
అసలు మొత్తం ఆయన ఉద్యోగ జీవితమంతా ఒకే విధంగా నడిచినట్లు గమనిస్తాం. 
కాని ఇదెలా! సమర్థ కార్యనిర్వాహకత్వంతో — అంటే సమయానుకూల వాదాలూ, 
వ్యూహాలూ అవలంబిస్తూ లౌకిక కార్యకలాపం సాగిస్తూ అదేదీ తనకంటనట్లు 
తామరాకుపై నీటిబొట్టులా ఉండడం ఎలా! 


పి.వి.ఆర్‌ కె. ప్రసాద్‌గారి జీవితాన్ని చూసి నేర్చుకోవాలి. 


* KK 


రాజర్షి 9.0.95 3. ప్రసాద్‌ 141 


దళితులనూ ఆకట్టుకున్న పివిఆర్‌కె 


నా పేరు దర్శనపు శ్రీనివాస్‌, నేను గుంటూరు జిల్లాలో అరుంధతి వశిష్ట, టెంపుల్‌ 
ట్రస్ట్‌ చైర్మన్‌గా ఉన్నాను. 

నాకు పివిఆర్‌కె ప్రసాద్‌గారు గత రెండు సంవత్సరాలుగా పరిచయం. అంటే 
2015లో నేను ఆయనను ఒకరోజు హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లి కలిశాను. 
అప్పుడు ఆప్యాయతగా నన్ను తన ఇంటిలో కూర్చోబెట్టి, నాతో మాట్లాడుతున్నప్పుడు 
నేను ఆయనకు “మీరు ఒక గొప్ప దేవాలయం నిర్మించాలి. దేశంలోనే ఎంతో ప్రతిష్ట 
ఉండాలి, మా దళితజాతి యావత్తు మెచ్చుకునే విధంగా ఉండాలి” అని శ్రీ అరుంధతి 
వశిష్ట టెంపుల్‌ గురించి నేను చెప్పాను. ఈ దేవాలయం నిర్మాణం కోసం మీ యొక్క 
సహాయసహకారాలు పూర్తిగా ఉండాలని, హిందూధర్మంవైపు యావత్తు మా దళిత 
జాతిని పూర్తిగా నడిపించాలని నేను పివిఆర్‌కె ప్రసాద్‌ గారిని కోరటం జరిగింది. 


నా ఆర్తిని అర్ధం చేసుకున్నారు. 2015 డిశంబరులో తిరుమల తిరుపతిలో 
జరిగిన ధార్మిక సమ్మేళనంలో అరుంధతి వశిష్ట దేవాలయం నిర్మించాలని తీర్మానం 
చేయించారు. అనంతరం సి.ఎమ్‌. చంద్రబాబునాయుడు గారికి లేఖ వ్రాశారు. శ్రీ 


దర్శనపు శ్రీనివాస్‌, శ్రీ అరుంధతి వశిష్ట టెంపుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌, గుంటూరు. 


142 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


అరుంధతి వశిష్ట టెంపుల్‌ కోసం 10 ఎకరముల భూమి అవసరం అని నొక్కి చెప్పారు. 
ఆ అభ్యర్థన ప్రభుత్వంలో Sty TASS’ వుంది. 


నేడు ఆ మహానుభావుడు మనలను వదిలి వెళ్లిపోయారు. కాని ఆయన ఆశయం 
తప్పకుండా నెరవేర్చుదాం. తక్కువ సమయంలో ఆయన పరిచయంలో నేను ఎంతో 
గొప్ప మంచి విషయాలు తెలుసుకున్నాను. దళితులను హిందూ ధర్మంవైపు మరింత 
ఉధృతంగా నడిపించాలన్న ఆయన ఆశయం తప్పకుండా అందరి ఆశీస్సులతో 
నెరవేర్చుదాం. 


kk KE 


రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 143 


అరుదైన ఆణిముత్యం 


శ్రీ పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ గారు అంటే నాకెంతో గౌరవం. సాత్వికుడు, నిజాయితీపరుడు, 
తన దగ్గరకు వచ్చి సహాయం కోరిన వారికి సహాయం చేయకుండా ఉండలేని వారు. 
శ్రీ పి.వి. నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఒకటి రెండు సార్లు ఆయనను 
కలుసుకోవడం తటస్థించింది. విశాఖపట్టణం పోర్టు ట్రస్ట్‌ చైర్మన్‌ గా ఉన్నప్పుడు ఆయన 
నిజాయితీ గురించి నాకు అర్థమైంది. నేను ఎప్పుడు కలిసినా ఆయన ఆప్యాయంగా 
పలకరించేవారు. నేను రాష్ట్ర హిందీ అకాడమీ చైర్మన్‌ గా ఉన్నప్పుడు ఆయన నాకు 
అమూల్యమైన సలహాలు ఇచ్చారు. ఆయన రచించిన 'నాహం కర్తా- హరిః Sor’ 
ఒక అద్భుతమైన పుస్తకం. జీవితంలో మనం అన్నీ నిర్దేశించాలనుకుంటాం. మనమే 
నిర్ణాయక పాత్ర వహిస్తున్నాం అనుకుంటాం. కాని మనం చేసేదానికీ చేయలేని 
దానికీ వెనుక కర్తృత్వం వహించే అసాధారణ శక్తి మరొకటుంటుందని ఆయన తన 
స్వీయ అనుభవం రాసిన ఈ పుస్తకం పలువురి కనులు తెరిపించేలా చేసింది. ఆయన 
రచించిన అసలేం జరిగిందంటే కూడా నాలాంటి పరిశీలకులకు తెరవెనుక జరిగిన 
అనేక అపూర్వ విషయాలను తెలుసుకునేందుకు అవకాశం కలిగించింది. 


సీనియర్‌ జర్నలిస్టు, యుఎస్‌ఐఎస్‌ లో పనిచేసి మాధవరావు గారి ద్వారా నాకు 
పివిఆర్‌కె ప్రసాద్‌ గారు మరింత దగ్గరయ్యారు. ఒక రోజు ఆయన నాకు ఫోన్‌ చేసి 


ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌, కేంద్రీయ హిందీ సమితి సభ్యులు 


144 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


తన 'నాహం So»- హరిః కరా” పుస్తకాన్ని హిందీలో కూడా అనువాదం చేయించాలని 
అనుకుంటున్నట్లు చెప్పారు. దీనితో నేను ఆంధ్రా యూనివర్సిటీ హిందీ విభాగం 
ప్రొఫెసర్‌, సాహితీ వేత్త ఎస్‌ఎఎస్‌ఎన్‌ వర్మ గారితో మాట్లాడాను. ఆయన దాన్ని 'జబ్‌ 
మైనే తిరుపతీ బాలాజీకో dar’ అన్న పేరుతో అనువాదం చేశారు. ఈ పుస్తకాన్ని ఢిల్లీకి 
చెందిన గ్యాన్‌ బుక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రచురించింది. హిందీలో కూడా ఈ పుస్తకం 
ఎంతో ప్రాచుర్యం పొందింది. ఆ రకంగా శ్రీ పివిఆర్‌కె ప్రసాద్‌ గారు నాకు ఒక పవిత్ర 
కర్తవ్యాన్ని నెరవేర్చే అవకాశం కల్పించారు. 


శ్రీ ప్రసాద్‌ గారి వంటి అరుదైన ఐఏఎస్‌ అధికారి మన మధ్య లేకపోవడం తీరని 
లోటు గా భావిస్తున్నాను. 


kk KE 


రాజర్షి 5.5.5.8. ప్రసాద్‌ 145 


Why he was a mentor 
like no other 


In 1991, while I was studying class sixth in Delhi,a teacher pulled 
me up and questioned me if some of my poems were indeed my 
own. The 11-year-old me was taken aback at her suggestion that I 
had plagiarized the poems. I felt my integrity was at question and 
was deeply saddened. 


At that time, PVRK Prasad, chairman, Vizag Port Trust, came 
home one day to visit my father. He heard what had happened and 
said to me with a smile, “Why aren’t you accepting your teacher’s 


compliment?". 


I was surprised. How can criticism be construed as a 
compliment? He replied, “Her questioning doesn't mean you are 
bad... rather it only means that she found what you wrote too well- 
written to have been the work of any of her pupils... Since you 
know the truth, you should take her questioning as a compliment". 


Raja Karthikeya, Diplomat, UNO, New York 


146 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


His words brightened me up instantly. And they've stayed with 
me to this day. In his own life, whenever he was faced with baseless 
criticism, he refused to stoop low to retaliate saying "I've received 
praise even for work that I did not do...then why be affected by 
criticism for something I’ve never done...”. It was a remarkable 


insight and testimony to his resilience through life's battles. 


Personally, through every crisis in my life, over 25 years, 
PVRK Prasad enabled me to look right through the storm clouds 
and see the sunshine that lies beyond them. He taught me not to be 
swayed by others' judgments but to follow my own moral compass 
at all times. He was more than a family friend and well- wisher. He 


was a mentor and an inspiration to me. 


His clarity of thought - the ability to see through a maze 
of opinions and rhetoric to identify core interests - and use this 
to decide what needs to be done, not only made him a widely 
respected leader and administrator. It made him a deeply valued 
advisor and guide to thousands of people throughout his life. He 
never took himself too seriously and always dismissed praise of his 
work, saying "it is the one above who made it happen...we're just 
there to act as his means". 


When “NaahamKartah, HarihiKartah" first appeared in 
‘Swati’ magazine, I was first averse to reading it imagining it to be 
too spiritual a read for my taste. I felt I was too much ofa rationalist 
to believe God’s miracles could happen in our day and age. At my 
father’s repeated suggestions, I finally decided to read one. And 
found myself surprised. 


As a young MBA, I found that the series was an extraordinary 
compilation of case studies in management. It showed the dilemmas 
faced by PVRK as a young civil servant with a title as “Executive 


రాజర్షి 9.0.05 3. ప్రసాద్‌ 147 


Officer of TTD but with limited resources, who encountered 
resistance from a variety of vested interests and actors to his 
every plan to make life better for devotees in Tirupati. The way he 
navigated these dilemmas, and convinced people was in itself the 
true miracle...and a valuable lesson to me as a young manager. That 
he attributed his extraordinary work to a divine force larger than 
himself was his modesty. 


Years later, when I learned more about his work as a civil 
servant — be it in Vizag Port Trust or in the PMO or in the State 
Higher Education department or at MCR HRD institute - in 
‘Asalemi Jarigindante/Wheels behind the veil’ and in interacting 
with him, I felt the truth was somewhere in between. It was 
indubitably his intelligence and capacity that made him succeed in 
his work. But there was also something inexplicably fantastic in the 
way things fell into place for him, once he looked inside and prayed 
for answers and support. These together ensured that there was a 
touch of divinity to all his work. 


It would be no exaggeration to say he was a ‘daivaansa 
sambhuthudu' - a scion of the divine spirit that guides all human 


matters. 


He would have been a success in any walk of life. But it is 
our good fortune that someone like him worked as a civil servant 
and was able to harness the resources of government to make life 
better for the people. In doing so, he touched the lives of millions 
of people. His ability to innovate and his creativity in the face ofthe 


system was remarkable. 


In fact, when I joined the UN and became an international 
civil servant myself, whenever I encountered a tough challenge 
at work or simply felt frustrated by bureaucracy in pursuing my 


148 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


vision of service, while working in Afganistan or Iraq, I thought 
about him and wondered how he would have overcome such an 
obstacle. I found myself pointing out to friends who felt India's 
institutions were broken and that the civil service is corrupt, that 
there were still exceptions such as PVRK Prasad whose integrity 
and exceptional career were proofthat the system was still working. 
And that it held the promise within of a better tomorrow for the 
country. 


I learnt much from his ability to persuade people to see the 
larger cause, his commitment to service, creativity, clarity of 


thought, and above all his integrity. 


When I met him on August 16, just two days before he was 
hospitalized, his words were reassuring as ever.His energy, and his 
calming smile will always stay with me. Above all,I hope he knows 
that his ideals will forever guide and inspire me. 


KK 


రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 149 


ఏడేడు జన్మల బంధం 


భార్యగా ఏమేమో జ్ఞాపకాలు వస్తున్నాయి. మా అమ్మాయి, అబ్బాయి వచ్చి అమ్మా! 
నాన్నగారి గురించి రాయమంటే ఇప్పుడు ఏమి రాయగలను నేను? “పెద్ద సముద్రం 
మధ్యలో నన్ను వదలి వెళ్లిపోయారు” అని అన్నాను. 


ఆయన నా జీవితంలోకి ఎలా వచ్చారో తెలుసామీకు. నేను అప్పుడే 8.20. 
పూర్తిచేసాను. ఇది 1968. ఆ రోజులలో convocation కి వెళ్లటమంటే గొప్ప. మా 
నాన్న గారు వచ్చి “అమ్మా మన ఇంటిలో డిగ్రీ చదివిన మొదటి ఆడపిల్లవు నువ్వు. 
Convocation Photo తీసుకుంటే చూడాలని ఉంది” అని, మా అమ్మగారిని 
సాయం ఇచ్చి వైజాగ్‌కి పంపించారు. Next Week మా ప్రయాణం. ఆరోజులలో 
వైజాగ్‌ వెళ్లడం విమానంలో అమెరికా వెళ్లినట్లు. 


నేను అన్నీ ప్రిపేర్‌ చేసుకుంటూ “మా ఫ్రెండ్స్‌ని కలవడానికి వెళతానమ్మా” అని 
చెబితే, మా అమ్మగారు “ఇవాళ ఇంట్లో ఉండమ్మా ఎవరో మనింటికి వస్తున్నారని 
అన్నారు. 


అంతకు ముందురోజు మా family doctor గారయిన శివరావుగారు వచ్చి 
“ఏమయ్యా శ్రీనివాసరావు పంతులు, గోపమ్మకి (నాకు) పెళ్లి చేయవా” అని అడిగారు. 


గోపిక, ప్రసాద్‌గారి సతీమణి 


150 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


“ఇంకా ఆ ఉద్దేశ్యం లేదండి” అని మా నాన్నగారు అంటే, ఆయన “మా ఇంటిలో 
అద్దెకు ఉన్నవారింటికి ఒక పెద్దావిడ ఆవిడ అన్నగారు వచ్చారు. పెద్దావిడ కొడుకు 
‘IAS’ పాసయ్యి Asst. Collector గా ఉద్యోగంలో ఉన్నారట. ఆ అబ్బాయికి పెళ్లి 
చేద్దామని ఏదో సంబంధం ఉందని ఆ అమ్మాయిని మొదట తల్లి, మేనమామని చూసి 
రమ్మని వారి తండ్రిగారు పంపించారు. కాని ఆ అమ్మాయి వీళ్లకి నచ్చలేదట. వీళ్లు 
తిరిగి వెళ్లిపోయారు. నేను శ్రీనివాసరావు పంతులు గారి అమ్మాయి ఉంది. వారికి 
చెబుతానని చెప్పాను” అని అన్నారు. 


ప్రొద్దున్న ఆ తల్లి, మేనమామ అన్నవరం వెల్లి అక్కడినుండి గుంటూరుకి 
వెళ్లిపోతామన్నారు. అలా వెళ్లిన వాళ్లు బస్‌ దొరకక తిరిగి కాకినాడ వచ్చారు. ఇది 
నాహంకర్త హరిఃకర్తా కదా! వారితో “మీరు వచ్చారు కాబట్టి మా పంతులుగారి 
అమ్మాయి ఉంది చూడండి” అని అన్నారు. వారు ఒప్పు కొన్నాక మా నాన్నగారికి 
చెబితే “దానిదేముంది చూపిద్దాము” అన్నారు. 


సాయంకాలం మా ఇంటికి వచ్చారు. మా అత్తగారికి చాలా నచ్చేశాను. ఇది 
నవంబరు 2వ తేదీ 1968లో అయింది. అప్పుడు మా నాన్నగారు నా జాతకం 
రాయించి వారికి ఇచ్చేశారు. వారు వాళ్ల అబ్బాయి జాతకం మా నాన్నగారికి 
ఇచ్చేశారు. డిసెంబరు 20న మా మావగారు, మావారు నన్ను కలవడానికి వచ్చారు. 
జనవరి 1, 1969న వాళ్లు చూసుకుంటామని మా నాన్నగారికి చెప్పారట. కాని మా 
నాన్నగారికి కాకినాడలో జగన్నాథపురంలో ఉన్న సత్యమాంబ మీద చాలా నమ్మకం. 
ఆమెను అడిగి వప్పుకుంటే చేద్దామని రోజూ మా అమ్మ, నాన్నగారు ఆ గుడికి వెళ్లుతూ 
ఉండేవారు. ఒక వారం అయ్యాక ఆ గుడిలో దాసురాలుగారు అని ఉండేవారు. ఆమె 
కలలో ఆ తల్లి వచ్చి ఆ అబ్బాయి “ఇంకా కింద మెట్టులో ఉన్నాడు. కాని అన్ని మెట్లు 
ఎక్కి పైకి వస్తాడు. ప్రస్తుతం వారికి ఆస్తిపాస్తులు లేవు” అని స్పష్టంగా చెప్పిందట. 
ఇంక మా నాన్నగారు ఆలోచించి నాతో కూర్చొని “అమ్మా డబ్బులు ఎవరికయినా 
వస్తాయి. హోదా అన్నది ఎవరికో కాని రాదు. ఆ డబ్బు లేని లోటు నేను తీరుస్తాను. 
ఆ అబ్బాయి కూడా వప్పుకున్నాడు, అందుకు ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తాను” అని 
చెప్పారు. 


రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 151 


అంతే మార్చి 6, 1969లో మాకు పెళ్లి జరిగింది. ఆయన అట్లా నా జీవితంలో 
అనుకోకుండా ప్రవేశించారు. అలాగే ఆయన అనుకోకుండా నా జీవితంలో నుంచి 
వెళ్లిపోయారు. 


ఇది చాలా భరించరాని దుఃఖం. ఆయన అందరికి కావలసిన మనిషి. మేము 
15 సంవత్సరాల మధ్వశాస్త్రం కలిసి శ్రవణం చేసాం. అయినా కూడా ధైర్యం 
చాలటంలేదు. జమ్మి కృష్ణారావు గారని ఆయన వచ్చినప్పుడు ఆయన దగ్గర చాలా 
ఏడ్చి “నేను పసుపుకుంకాలతో వెళ్లిపోవలసినది ఇలా ఉండిపోయాను” అని 
అన్నాను. ఆయన కూర్చొని “అమ్మా నువ్వు (ఆయన చిన్నప్పటి నుంచి పరిచయము) 
కూడా అలా అంటావేమిటి. నువ్వు మధ్వాచార్యుల మహాభారత తాత్పర్య నిర్ణయం 
వినలేదా? దానిలో ఏముంది గుర్తు తెచ్చుకో” అని ఆయన చెప్పటం మొదలు పెట్టారు. 


“geo భర్తకి అనుకూలంగా ఉండి ఆయనకి అన్నీ చేసిపెట్టి last rights 
కూడా సక్రమంగా చేసిపెట్టి అప్పుడు వెళ్లాలి. అందుకే మన హిందువులలో భర్తకన్నా 
భార్య చిన్నగా ఉండేటట్లు చేస్తారు. ఆ తరువాత ఆయన డబ్బు సంపాదించి తెస్తే 
ఇంటికి రాగానే ఆ డబ్బుని ఎట్లా ఖర్చుచేయాలో అది భార్య నిర్ణయం తీసుకోవాలి. 
ఆమె కూడా ధర్మము, దానమునకు కొంచెం తీసిపెట్టి తరువాత కుటుంబ ఖర్చుకు 
తీసిపెట్టాలి. తరువాత పిల్లలకు తీశాక తన సొంత ఖర్చుకి ఉపయోగించాలి” అని 
ఆయన గుర్తుచేశాక నాకు మనోధైర్యం వచ్చింది. ఆ ధైర్యంతో ఇప్పటి కార్యక్రమాలు 
జరిపిస్తున్నాను. మా వారు నాకు వెన్ను తట్టి ముందుకు తప్పకుండా నడిపిస్తారు. 
ఆయన లేని లోటు ఎవరు తీర్చగలరు? 


చాలామంది తమకు దిక్కు లేకపోయిందని నా దగ్గర బాధపడుతుంటే నాకు 
నవ్వాలో ఏడవాలో తెలియటం లేదు. మా కుటుంబానికి దిక్కు ఎవరు? 


ఆయనకు అన్నీ సక్రమంగా చేసి నా సాధన చేసుకుని, ఆయనని అనుసరించటం 
నా కర్తవ్యం. దానికి భగవంతుడు నాకు శక్తినివ్వాలని కోరుకుంటున్నాను. 


మా వారి వ్యక్తిత్వం చాలా గొప్పది. ఎవరికీ అన్యాయం చేయరు. చేయలేదు. 
అలాంటిది నాకు అన్యాయం చేస్తారా? ఆయనకి Duty is ‘God’ చాలా $638; 
కష్టజీవి, ధార్మికుడు. ఇట్లా చెప్పకుంటూ వెళితే పెద్ద లిస్ట్‌ అవుతుంది. నాకు 


152 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


వర్ణించడానికి శక్తి లేదు. బయట వాళ్లు అనటం కంటే నేను ప్రత్యక్షంగా చూశాను. మా 
కుటుంబానికి ఎప్పుడు అవసరమో అప్పుడు తాబేలు తన చేతులు మళ్లీ ముడుచుకొని 
shell లోకి వెళ్లినట్లు మా కుటుంబాన్ని రక్షించేవారు. మా కుటుంబానికి అన్నీ 
అమర్చిపెట్టారు. మా కుటుంబ సంఘటనలన్నీ మీలో చాలామంది ఆయన పుస్తకం 
(నాహంకర్తా హరిఃకర్తా) లో చదివి ఉంటారు కదా! ఆయన స్థితప్రజ్ఞుడు. 


నా ప్రతి కనురెప్ప కదలికలోనూ ఆయన నాకు కనిపిస్తూనే వుంటారు... 


KK 





రాజర్షి 5.2.96 8. ప్రసాద్‌ 153 


What my father means to me 


Over the years that I have known my father, he has been a source 
of inspiration and hope in my life. For me, he was a mentor and 
a guru who taught me to lead a value-based and fruitful life. He 
stressed the importance of giving and taught me to celebrate life. 
I have still not come to terms with his sudden demise. I miss him 
dearly as I pass each day with fond memories of him. 


My love and regard for him grew over the years and I learned 
from him the importance of appreciating even the little things that 
life had to offer. I loved him for his simplicity, humility, and his 
wisdom. His foresight and amazing ability to grasp all facets of a 
situation was a unique and remarkable gift he had, which I always 
admired. 


He was many things to many people. He touched the lives 
of countless people in wonderful ways. He had an amazing ability 
to inspire people. He always extended a helping hand to whoever 


Sanjeev Prasad Patri, S/o. PVRK Prasad 


154 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


approached him for assistance, without expecting anything in 
return. He tackled every task that he took up with utmost sincerity 
and dedication. He could multitask and simultaneously handle 
many challenges. For me, he was the personification of the word 
"Karma Yogi." 


Although he has departed from our midst and has gone to 
his heavenly abode, he will remain a guiding force not only for the 
members of our family, but also for his friends and associates. I 
pray to the Lord to give me the strength to overcome the terrible 
feelings of loneliness and emptiness that have engulfed me now. I 
seek his blessings to continue to work for the causes that were dear 
to him. Although he is no longer physically with me, I will always 
feel his presence in my life and seek his solace and guidance during 
difficult times. I miss him dearly. I am sure that he will continue to 
inspire me and countless others who had the privilege of knowing 
him. May his kind, helpful, and compassionate soul rest in eternal 
peace... 


“When the burdens of life come at last to pass, and there are 
no more gains to amass, life shall be filled with fragrance and peace, 
from the flowers of friendship and the goodness of deeds...” 


* KK 


రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 155 


What my father means to me 


What my father means to me is a very profound statement. 
It is very difficult for me to express my feelings when I am still in a 
state of shock due to his sudden demise. He was a role model par 
excellence. He was the most lovable, kind and affectionate father, 
the best cheer leader, a fun loving friend, and an excellent problem 
solver. He was my mentor and whatever I am today is because of 
him. 


Ihave always been in awe ofthe way he was able to understand 
the nuances of a problem, quickly formulate the correct solution, 
and implement it successfully. Whatever task he took up, he 
always did it to the best of his ability. Although he was showered 
with rewards and recognition, he never hankered after them. He 
attributed all his achievements to the Grace of God. He used to say: 
“Naaham Kartha, Harih Kartha" (I am not the doer, Lord Sri Hari 
is the doer). He always let the people working with him take credit 
for their accomplishments. He also had amazing people skills and 


Madhavi N. Rao, D/o. PVRK Prasad 


156 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


was a master motivator. He had the unique ability to bring out the 
best in people. He was a multi-faceted person who touched the 
lives of countless people in so many ways. His humility, his pleasant 
demeanor, his boundless energy, his infectious enthusiasm, and his 
unique sense of humor left a lasting positive impact on the people 
who interacted with him. 


Though traditional in his appearance and beliefs, he was the 
most progressive thinker that I have come across in my life. He 
had the unique ability to think outside the box and helped me look 
at life from a macro perspective. His ability to lift spirits when the 
going was tough was truly amazing. He was a bedrock of support 
to me and my husband during the adoption of our children. His 
encouragement during the difficult adoption journey helped us to 
successfully complete the process. 


I am convinced that I had the best dad in the world. He 
taught me how to smile through adversity, to tackle challenges 
with determination and focus, and to persevere despite all odds. 
He also taught me to accept the Will of God when things do not go 
according to plan. He showed me how to remain grounded. I will 
always cherish the values he instilled in me. 


His sudden demise has left a void in my life that can never be 
filled. But with the passage of time, I hope my grief will lessen and 
will be replaced with the happy memories of the times I spent with 
him. I miss you very much Daddy... 


KKK 


రాజర్షి 9.0.05 3. ప్రసాద్‌ 157 


What my father-in-law means to me 


I had the privilege of being the son-in-law of Sri P.V.R.K. Prasad 
for 27 years. During this time, I had the opportunity to observe 
different facets of his remarkable personality. I have always been in 
awe of his extraordinary people skills. His personal magnetism and 
his positive attitude helped him to instantly connect with people. 
He exuded dynamism and energy. He had the unique ability to 
inspire people and bring out their best. When the task was done, he 
would let people working with him move to the forefront and get 
credit for their efforts. He was also able to instantly connect with 
people of all ages and carry on a conversation with them at a level 
that they could relate to. He was a dynamic, visionary leader, a risk 
taker, and a problem solver who mastered the win-win approach. 
He was an enabler, a master communicator, a teacher, an author, 
and an historian. He was a humble, incorrigible optimist, a pious 
devotee, and a service-oriented professional with an excellent 
work ethics. 


Narendar V. Rao 


158 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


He was a humanist with a healing touch, a loving and caring 
person, a trend-setter and a role model for countless people. 
It is impossible to define him within a few words. The words, 
“phenomenon”, “visionary”, “legend” suit him aptly. For the sake 
of brevity, one can say his success was based on the bedrock of his 
service to Lord Venkateswara and his investment in people and 


infrastructure. 


His professional accomplishments in his illustrious career 
are legendary. It is astonishing that more than thirty-five years 
after he stepped down as Executive Officer of Tirumala Tirupati 
Devasthanams, people still recall with great admiration, his 
achievements in that role. His extraordinary success in other 
positions such as Chairman of Visakhapatnam Port Trust, Director- 
General of Dr. MCR-HRD Institute of AP and Centre for Good 
Governance, and Media Advisor to Prime Minister P.V. Narasimha 
Rao, were no less noteworthy. He made a lasting impact in every 
position that he held. Despite his remarkable career, he was a very 
humble and down-to-earth person. Never once in all the years 
that I have known him, did he boast about his achievements. He 
always attributed his professional success to the Grace of God. He 
was the true embodiment of the phrase: “Na Hum Kartha, Hari 
Hi Kartha” (I am not the doer, Lord Sri Hari is the doer). One 
of the things I learned from him is that when faced with a task, 
one should examine all facets of it before deciding on the course of 
action. Then, one should identify people whose assistance would 
be vital for the successful accomplishment of that task, and then 
bring them on board. He also taught me never to second guess 
decisions that have been made. His tremendous credibility was a 
result of a lifetime of remarkable achievements. 


Despite his orthodox appearance, he was a very liberal and 
progressive person. My wife and I will never forget his assistance 
during the arduous adoption process. When we were faced with 


రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 159 


seemingly insurmountable obstacles during the adoption of both 
our children, his encouragement and support was of tremendous 
help to us. He worked tirelessly to help us successfully complete 
the upanayanam of our son in July this year. I will always remember 
with deep gratitude the invaluable training he provided to my son 
in the practice of Sandhya Vandanam. 


He was a deeply religious person who was very strict with his 
religious practices. But he never imposed his religious beliefs on 
even his own family members. He never missed his daily religious 
practices, no matter which part of the world he was in. His deep 
and unflinching religious faith has left an indelible impact on my 
mind. He taught me to have absolute faith in Lord Venkateswara 
even when faced with adversity and challenges. When his mortal 
remains were brought to his home, he appeared to be in deep 
meditation. His face radiated tranquility and calmness. I felt that 
he was at peace with himself for successfully accomplishing the 
mission for which he had been sent to this earth. Now it was time 
for him to reunite with the Lord whom he served with absolute 
dedication and sincerity. 


His unique sense of humour, his cheerful disposition, and his 
positive attitude helped to lift the spirits of even those who were in 
the depths of dejection. He touched the lives of countless people 
in so many ways. He has gone from our midst suddenly leaving 
me and countless others to mourn his passing. But his legacy will 
live on and he will continue to inspire me and others who were 
fortunate to cross his path. 


I believe that in my life, I will never again come across such a 
remarkable person to whom so many owe so much. I pay obeisance 
to him and I am certain that his kind, compassionate, and helpful 
soul will rest in eternal peace... 


KKK 


160 రాజర్షి పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ 


